ప్రతి ఇంటా ఉండదగిన ఉత్తమ గ్రంథంగా 
“జనహిత” ఎంపిక చేసిన పుస్తకం 


నైతాళకులు 


(కవితల సంపుటి) 


విజాన భవన్‌. 4-1-455 గ 
so 


క విశాలాంద్ర పబ్లి ఇర హౌస్‌ 
Ws 












VYTHALIKULU (Poetry Volume) Compiled by Muddu Krishna 


గత ముద్రణలు : 1935, 1948, 1955, 1957, 1962, 1966, 1968, 
1973, 1987, 1994 


ప్రచమురణనెం : 2336 















ప్రతులు : 1000 


12వ ముద్రణ : అక్టోబరు, 2002 


టైటిల్‌ డిజైన్‌ : పవన్‌ 


వెల: రూ.70-00 





ప్రతులకు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 
విజ్ఞాన్‌ భవన్‌, అబిడ్స్‌, హైదరాబాద్‌-500 001. 
E-mail: visalaandhraph@ yahoo.com 
విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, 

(అబిడ్స్‌, సుల్తాన్‌బజార్‌), హైదరాబాద్‌, 

విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, 

తిరుపతి, హన్మకొండ, అనంతపురం, కాకినాడ, 


హెచ్చరిక: ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగాగానీ, కొంతగానీ కాపీరైట్‌ హోల్దరు/ 
ప్రచురణకర్తల నుండి ముందుగా రాతమూలకంగా అనుమతి పొందకుండా ఏ రూపంగా వాడుకున్నా, 
కాపీరైట్‌ చట్టరీత్యా నేరం. 


అక్షరకూర్చు: ట్వంటీఫస్ట్‌ సెంచరీ, ఫోన్‌: 4066986 





ముద్రణ: కళాంజలి గ్రాఫిక్స్‌, నారాయణగూడ, హైదరాబాద్‌. ఫోన్‌: 3224831 

































చీకటిలోనికి దీపికను తీసుకొని రాగలరు కాని, ఎవ్వరూ చీకటినే 
వెలుతురుగా మార్చలేరు. దీపానికి యెంత చేరువుగా రాగలిగితే అంత వెలుతురు 
లభ్యమౌతుంది. కాని దీపానికి వీలున్నంత దూరంలో నిలిచి, వెలుతురు చాలదని 
నిందించేవారిని చూసి విచారపడడంకన్న వేరేమీ చేయలేము. 

ఇదికాకను, సహృదయంతో, కవిభావన క్రీనీడ దగ్గరకుచేరి కూడా స్వారస్యాన్ని 
అనుభవించలేకపోవచ్చును. | 

కళలలోవున్న ఘట్టిచిక్కు ఇదే: (గ్రహించగలిగిన చురుకుదనం (ప్రధానంగా 
అపేషణీయం. తార్కాణకు, సంగీతాన్ని తీసుకుందాం: మొదటి దశలో, లయ ఆ 
వృత్తిని గ్రహంచలేము సరేగదా, వివిధరాగాల వైఖరులను సహితం తెలుసుకోలేము; 
ఇక మూర్భనాదుల సంగతి చెప్పనక్కరేలేదు. వినికిడివల్లనూ, (ప్రవేశం కలిగిన కొలదీ, 
రసగ్రహణపారీణత కలుగుతుంది, స్వారస్యం హెచ్చుతుంది. చిత్రకళలోకూడ.... ఏ 
కళలోనైనా, ఇంతే. 

అందుచేతను, కళోపాసకునికి వీలున్నంతచేరువై, అతని పరిభాషనూ 
సాంకేతికాల్నీ అంగీకరించి, అతని సృష్టిలోని రసాన్ని ఆనందించవలెను. ఈ దృష్టి 
అలవరచుకోవలెనంటేే దేశ కాల పాత్రలను సమన్వయం చేసుకోవడం కూడా 
అవసరం. 

ఏ నూతనదృష్టిని అలవరచుకుంటే సంఘానికి భావిలో ఎక్కువ నీతీ, 
ఉత్తమగతీ Mas దానిని కవి సూచిస్తాడు. దీనినే షెల్లీ కవులు ప్రపంచంలో 
నీతిని ప్రచృన్నంగా తీర్చిదిద్దే శాసనాధికారులు'? అన్నాడు. కాని ఎంత ఉత్తమ కవికైనా 
భవిష్యత్తు ఎంత ప్రధానమైనా, ఎంత ఆకర్షణ అయినా, భూత వర్తమానాలతో 
బాంధవ్యం ఉండకపోదు. 
భూతకాలం కూర్చిన మహత్తరత నంతా అతను స్వాయత్తం చేసుకుంటాడు; 
భవిష్యత్తులోకి, ఉత్తను మార్గాన సంఘాన్ని నడిపించడం తన నిరంతరలక్ష్యంగా 
యెంచుకుంటాడు. 

అందుచేత, భూతభవిష్యత్తులు, అతనికి యెంత విలువగలవి అయినప్పటికీ, 
అతని ఆందోళనా, యత్నమూ, వర్తమానానికి చెందినవే - అతని హృదయం 
కొట్లాట వర్తమాథంలోనే, 

ఈ కారణంచేతను, ఏ కవి రవనలలోనైనాసరే, తన సంఘ పరిస్థితులూ, తన 
కాలానికి చెందిన వాతావరణమూ ప్రతిబింబితం కాకమానవు. అంతేకాదు, నిజమైన 
కవి, వీటిని రద్దుచేసుకుని జీనించడు. తన జీవితానికీ, తన సంఘానిక్తీ తన దేశానికీ, 
తాను జీవించిన కాలానికీ సన్నిహితంకాని కృతికి విలువలేదు. 

దేశ కాల పాత్రలలో కలిగిన మార్పులవల్ల, ఈనాటి కృతులలో విశదమయ్యే 
విశేషతను యెంచేముందు, ఇంతకుపూర్వం తెనుగుకవుల జీవితాలకూ, వారి 
కృతులకూ, వారి కాలానికీ గల సంబంధాన్ని దిజ్మాత్రంగా సూచిస్తాను. 


1 





భారతాం (ద్రీకరణానికి పూర్వరంగంగా వున్న అజ్ఞాతయుగం కేవలం 
అజ్ఞాతంగానే ఉన్నది. 

























పురాణయుగం 


న్యక్తినిగాని, సంఘాన్నిగాని కలవరపెట్టే ఏ యితర సమస్యాలేని ఆ కాలంలో, 
మతానికి కలిగిన ప్రాముఖ్యత మరి దేనికీ లేకపోయింది. అందుచేతనే, అప్పటి సారస్వతం 
అంతా నుతధర్మ సంగ్రహాలతోనూ, మతవివాదాలను పురస్కరించుకొన్న గ్రంథాల 
తోనూ నిండిపోయింది. మతధర్మప్రచారం ఇంత (ప్రధానం కావడంవల్లనే, పురాణ 
యుగంలో సంస్కృత మాతృకల అవలంబనం లేకుండా స్వతంత్ర గ్రంథరచన 
జరగలేదు. 


(ప్రబంధయుగం 


ముసల్మానుల రాకతో దేశపరిస్టితులు మారిపోయినవి. అంతఃకలహాలను 
మాపుచేసుకొని, అరివీర భీకరుడూ, జాతీయగౌరవ ప్రతిష్థాపకుడూ అయిన జేత 
ఆధిపత్యం క్రిందకి రావలసివొచ్చింది. తెలుగునాడు అంతా, ముసల్మాను వాహినిని 
తుంగభద్రకు ఆవలి తీరాన్నే ఆకట్టి, ఆంధ్రశిల్ప్చచాతుర్యాన్ని వెలయించే మహాపట్టుణాన్ని 
- “విద్యానగరాన్ని? - నిర్మించి, తన కొలువున అష్టదిగ్గజాల విశృంఖల విహారానికి 
అదను కల్పించిన కృష్ణదేవరాయల రాజ్య నిర్వహణతో ప్రజాసొమాన్యానికి చక్కని 
శాంతీ, సంఘానికి ఐశ్వర్యమూ, దేశానికి అభిమానగౌరవాలూ అలవడినవి. 
ఐశ్వర్యంతో తులతూగుతూ సుఖాపేవా, భోగలాలసతా కోరుతూవున్న నాటి 
సంఘాదరణ కలగడానికీ, సుస్థిర సామ్రాజ్యంలో నిద్యావినోదాలతో జీవితం 
ఆనంద ప్రదంగా అనుభవిస్తూన్న ప్రభువు మెప్పు పొందడానికీ, శృంగారం ప్రధానరసంగా 
నుప్పిన ప్రబంధం నిర్మితమయింది. పెద్దన్న మొదలు చేమకూరవానివరకూ, గడచిన 
ప్రబంధ యుగంలోని సారస్వతానికి, మనుచరిత్రలోని ప్రధానలక్షణాలే సామాన్యాలైనని. 


అంధయుగం 


తంజావూరు నాయకుల రాజ్యాంతంతో దేశ కాల పరిస్థితులు ఇంకొక మార్పు 
చెందినవి. చితికిపోయిన ఆంగధ్రసామాజ్య సౌభాగ్యం, చిల్లరప్రభువులపాలైనది. 
ఏనుగుపాడిగా' ఈయగలిగిన (ప్రభువులు కరువైనా కృతి సమర్పణకు 
అ(గ్రహారపారితోషికాన్ని ఆశించే కాంక్ష కవులను వదలలేదు. ఏ ధనవంతుడు 
యెటువంటి కృతిని మెచ్చుకుంటాడంటే అటువంటి రచనచేస్కి వాణిని వాణిజ్యానికి 
దింపారు తరువాతి కవులు. అంతేకాదు, మెచ్చి ఇచ్చెనా చంద్రలేఖా “విలాసము, మెచ్చక 
పొమ్మనెనా చంద్రలేఖా *విలాపము, ఇటువంటి హేయ కవిత్వ జీవనానికికూడా 
కొందరు కవులు లోనయ్యారు. ఇది అంధయుగానికి విశిష్టలక్షణం. 


నవయటగం౦ 


సంస్కారి, సంఘాభిమాని, స్వార్ధరహితజీవనుడు అయిన వీరేశలింగంపంతులు 
లక్షీకరించిన నూతనాదర్శాలు అనే తెలిరేకలు, సారస్వత విహాయస ప్రాగ్షిశాముఖాన 
యెప్పుడు తోచినవో, అప్పుటితో అంధయుగం నిరిసిసోయింది. భావసంచలనం 
తీవ్రంగా కలిగించి, సంఘానికి నూతన లక్ష్యాలను నిర్దేశించి వీరేశలింగంపంతులు 
యుగకర్త అయినప్పటికీ, _సారస్వతచరిత్రలో నవయుగ స్టాపనాచార్యులుగా 
యెన్నదగినవారు గిడుగు రామమూర్తి పండితులూ, గురజాడ అప్పారాయ కవిన్నీ. 

దేశ కాల పరిస్థితులలో ఇంకొకమార్చు వచ్చింది. వెనుకటి ఏ యుగంలోనూ 
లేని కొత్త సమస్యలు అనేకం (ప్రతిదేశంలోనూ ఈనాటి కవులను కలవరపెడుతూ 
వున్నవి. ఆర్థికంగా, రాజకీయంగా, నైతికంగా, సాంఘికంగా, వ్యుత్సన్నతాపరంగా 
తీన్రమైనమార్చులు ప్రపంచమంతటా జరుగుతూవున్నవి. 

గాంధి, అరనిందయోగి, రవీంద్రుడు, ఇబ్‌సెన్‌ మార్క్స్‌, టాల్‌స్టాయ్‌, బెరా 
షా రోమాంరోలా6 - వీరి సందేశాలూ, కావ్యాలూ ఒక సంఘానికీ ఒక దేశాని 
అనేకాక, మానవకుటుంబానికి అంతకీ అన్నట్లు అయిపోయినవి. వార్తాగ్రహణానికి | 
కొవలసినన్ని సౌకర్యాలు అమరడంచేత, ఏ రష్యాలోనో, ఏ అమెరికాలోనో, ఒక 
సంచలనం కలిగినా కావ్యరచనలో ఒక నూతన నిర్మాణం జరిగినా, అది తక్షణమే 
అన్ని దేశాలలోనూ మేధావంతులనందరినీ ఆకర్షిస్తూ వున్నది. ప్రాచీనంలోనే 
యుగపరంపరగా విస్పష్టమైన మార్పులు కలుగుతూ వచ్చినప్పుడు; ఈనాడు, 
ప్రతిదేశంలోని విజ్ఞానమూ, ఏ దేశంలో ఏ వ్యక్తికైనా యింతసులభంగా 
అందుబాటులోనికి వొస్తూవున్నప్పుడు; ఆధునికసారస్వతంలో కలిగిన మార్పుకన్న 
రాదగిందే యెక్కువ ఉన్నదేమో అనిపిస్తూంది. 


నుుద్దుకృష్ణ 





సంస్కృతి 


ముద్దుకృష్ణ పేరు చెప్పగానే మొదట మనకు స్ఫురించేది ఆయన సమకూర్చిన 
కవితాసంకలనం “వైతాళికులు. '' *+వైతాళికులు'? మొట్టమొదట ప్రచురించినప్పుడు 
ఆయన పడిన శ్రమ, చూసిన ఓర్పు, ఈతరం వారికి తెలియదు. కవితా ఖండాలను 
ఒకచోట గుదిగుచ్చి అచ్చుకిచ్చివేయడమే కదా - ఇందులో ఏమంత కష్టముంది? 
అని చప్పరించేవాళ్ళు ఆనాడూ ఉన్నారు; ఈనాడూ ఎవరైనా ఉంటే ఉండవచ్చు. 


“వైతాళికులు! సంకలనంలో మొదట ఆయన ఎదుర్కొన్న సమస్య ఆనాటి 
కాల్పనిక! కనితలో, నవ్య సాహితిలో ఏర్భికూచ్చే కనితలు ఒకే ధోరణిని (ప్రతిబింబించే 
దశకు చెందినా రచనలో భావనలో వైవిధ్యం ఉండాలి; రచనా పరిణతిని 
ప్రతిబింబించాలి. ఈ లక్ష్యంతో ఈ సంకలనానికి కృషి చేస్తున్నప్పుడు, రచయితలనుండి 
తానాశించినంత ప్రోత్సాహ ప్రోద్బలాలు లభించకపోయినా నిరుత్సాహపడలేదు 
ముద్దుకృష్ణ. ఆనాటి విషయాలను ముచ్చటిస్తున్న సందర్భాలలో ఎన్నోసార్లు యీ 
విషయం చెప్పారు. ఇటీవల విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ““వెతాళికులు” 
పునర్ముద్రించుతున్నప్పుడు కూడా ఆయన పడిన శ్రమ నేనెరుగుదును. ఫోచోలకోసం, 
రచయితల జీవిత విశేషాలకోసం ఇదివరకు అసమగ(గ్రంగా ఉన్న లోపాన్ని తీర్చడానికి, 
ముద్రణకాలం నాటికి తాజా సమాచారాన్ని సమకూర్చడానికి ఎంతో పట్టుదల 
చూపాడాయన. ఎంతో (శ్రమించాడు. ఎంతో ఓర్మి వహించాడు. ఐనా ఇంకొ 
అక్కడక్కడ సనో పొరసాట్టు, స్వల్పలోపాలు, ఏదో కొంత అసంతృప్తి. 

ముద్దుకృష్ణ ఇకలేడు. 1973 ఫిబ్రవరి 6వ తేదీన కన్నుమూశాడు. ఐనా 
“వైతాళికులు” తదితర రచనలలో ఆయన నిత్యం జీవించే ఉంటాడు. 


ముద్దుకృష్ణ 1899 ఫిబ్రవరి 7వ తేదీన జన్మించాడు. వితంతు వివాహం 
మొదలైన సంఘ సంస్కరణలను ప్రతిపాదించడమేగాక, వ్యానహారికాంధ్రంలో 
“హితసూచని” అనే గ్రంథాన్ని 1840లోనే రచించిన ముద్దు నరసింహంగారు 
ముద్దుకృష్ణగారి ముత్తాత. తండ్రిగారు కూడ వీరేశలింగంగారి అనుయాయులు. 
బాల్యంల్‌ స ఈ కుటుంబ వాతావరణ ప్రభానం ముద్దుకృష్ణగారిపై పడింది. 

చిన్నతనంలోనే తెలుగు సాహిత్యంలో ముద్దుకృష్ణగారికున్న అభిరుచిని పసిగట్టిన 
తండ్రిగారు మనుచరిత్ర, వసుచరిత్ర బోధించారు. స్కూల్‌ఫైనల్‌ చదివేనాటికి ఆం 
సాహిత్యంలో కూడా ఆసక్తి పెరిగి, “మర్చంట్‌ ఆఫ్‌ వెనిసి నాటకంలో అభినయించే 
ఫ్రీతికి వచ్చాడు. 

కాలేజి చదువు కాకినాడలో రఘుపతి వెంకటరత్నం నాయుడుగారివద్ద 
కొద్దికాలం మాత్రం జరిగింది. తర్వాత రాజమండ్రిల్‌ చేరాడు. ఇక్కడ 





పట్టుభద్రుడయేసరికి సంస్కృతాంగ్ల సాహిత్యాలలో పరిచయమూ, పరిజ్ఞానమూ 
కల్గాయి. 

1920 నాటి జాతీయోద్యమ ప్రభావంవల్ల స్వాతంత్రాభిలాష కల్లింది. ఇదే 
1932-1933 జాతీయోద్యమంలో పాల్గొనడానికి (పీరేసించింది. 

భావ కవితాయుగానికి చెందిన దేవులపల్లి కృష్ణశా స్త్రి, చింతా దీక్షితులు, 
తల్గానజ్ఞల శివశంకరశా స్త్రి (శివశంకరస్వామి) మొదలగువారితో సాన్నిహిత్యం; 
కళాశాలల్లోని ఇంగ్లీషు నాటక ప్రదర్శనలూ, స్థానిక నాటక సమాజాల తెలుగు నాటక 
ప్రదర్శనలూ, సుప్రసిద్ద కనీ, నటుడూ హరీన్‌ ఛచోపాధ్యాయతో కలిసి 1927 
ప్రాంతాలలో కళాపప్రదర్శనలు, ముద్దుకృష్ణ గారిలో నాటకరచనలకు (పీరేపించాయి. 

“అశోకంి నాటకం ద్వారా ముద్దుకృష్ణ అపూర్వ సంచలనం కల్లించాడు. 
అంతకుముందు కవిరాజు (త్రిపురనేని రామస్వామి, గుడిపాటి వెంకటచలం, ఇలాంటి 
తిరుగుబాటు తత్వాన్ని ప్రబోధించినందుకు సనాతనుల దూషణలకు గురి అయ్యారు. 
ఇపుడు *అశోకం” ద్వారా ముద్దుకృష్ణ వంతు వచ్చింది. ఐనా జంకక ఈ నాటకాన్ని 


ప్రదర్శించాడు క 'న్నిచ్‌ జ ముద్దుకృష్ణ 

1934 సెప్టెంబర్‌లో ప్రారంభించిన *జ్వాలి' పత్రిక యువకులలో కొత్త 
ఆలోచనలను రేపింది. పత్రికా రచనలోను, నిర్వహణలోను కూడా “జ్వాల” 
కొత్తపుంతలు తొక్కింది. ఐతే అది ఎంతోకాలం నిలవలేదు. 


1935 తర్వాత కొన్నాళ్ళు సినిమా రంగంలో కూడా పనిచేశాడు. నిర్మాతలకు 
డబ్బు గడించిపెట్టన చిత్రాలు కూడా ఉన్నాయి. కాని సినీరంగంలో ఎంతోకాలం 
నిల్వలేకపోయాడు. 

ముద్దుకృష్ణ బ్రహ్మచారి. ఈ బ్రహ్మచారి రాసిన “దాంపత్య దీపికా? శాస్త్రీయ 
విషయాలతొ' నిండి, ఎందరి ప్రశంసలన' పొందింది. 

ఒకప్పుడు సంపన్న కుటుంబంలోనే జన్మించి ఉండవచ్చు. కాని ముద్దుకృష్ణకు 
చివరి దశలో రేసేమిటి అన్న ప్రశ్న ఎదురౌతూనే వచ్చింది. ఆయన ఎప్పుడూ అంటూ 
ఉండేవాడు, బంధువులకు తాను భారం కాకూడదని. అందుకే మిత్రులపై ఆశలు 
పెట్టుకొనేవాడు. ఒక్కొక్కసారి ఆయన పొందిన ఆశాభంగం తాలూకు ఉదంతాలు 
స్వయంగా ఆయన చెప్పకపోయినా విన్నప్పుడు ఎంతో విచారం కల్లేది. 

ఈ సమాజంలో రచయితకు భద్రత ఎక్కడ? కేవలం రచనా వ్యాసంగంపై 
(బ్రతకగల్గేవాళృాంతమంది? 

ఈ స్థితిలోనే కొద్ది సంవత్సరాలక్రితం ఆయన తన రచనలను పునః 
ప్రచురించవలసిందని అడిగినప్పుడు, అందుకు సంసిద్దపడిన విశాలాంధ్ర పబ్లిషింగ్‌ 
హౌస్‌కు వ్యాపారదృష్టి అడ్డు రాలేదు. ఏ ఒకటో రెండో తప్పు, అవి కూడా ఆయన 
తిరిగి రాయాలని భావించడంవల్ల - అన్నీ ప్రచురించింది. 

మూడు నాల్గు దశాబ్దాలుగా ముద్దుకృష్ణ సాహిత్య వ్యాసంగ పరిచయం ఉన్నా 
అప్పుడప్పుడూ ఏదో సందర్భాన కలుస్తూ ఉన్నా ఇటీవల కొద్ది సంవత్సరాలలోనే 


vii 


ఆయనతో ఎక్కువ పరిచయం ఏర్పడింది. సాహిత్యరంగ స్మృతులను ఆయన 
ముచ్చటిస్తున్నప్పుడు, అవన్నీ “మీరెందుకు (గ్రంథస్థం చేయరు” అని అడిగితే, 
“నిజంచెబితే నిష్టరం, ఎందుకు లేనిపోని తగాదాలు. మనకు కావాల్సింది రచయితల 
జీవితాలు కాదు, వారి రచనలు” అంటూ ఉండేవారు. పేరులోనేకాదు ముద్దు, ఆయన 
తెలుగులోగాని ఇంగ్రీషులోగాని ఉత్తరం రాస్తే ముత్యాలలాంటి అక్షరాలు 
ముద్దుముద్దుగా కన్సించుతాయి. ముద్రణ విషయంలో ముచ్చటగా ముద్రించాలన్న 
ఆయన అభిరుచికి “ఉమర్‌ ఖయారి? చూస్తే చాలు. 


ఇక ఎంత విచారించినా ముద్దుకృష్ణ భౌతికంగా లేడు, కాని తన రచనల ద్యారా 
ముద్దుకృష్ణ మనకు సొత్షాత్కరించుతూనే ఉంటాడు. 


1973, మే. - తుమ్మల వెంకట రామయ్య 


«XxX 


Vili 


పన్మభూమి 


3 దేశమేగినా, ఎందు కొలిడిన 

ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనిన 
పొగడరా నీ తల్లీ భూమి భారతిని, 
నిలుపరా నీ జాతి నిండు గౌరనము! 


ఏ పూర్వపుణ్యమో, ఏ యోగబలమొ, 
జనియించినాడ వీ స్వర్ణఖండమున 

ఏ మంచి పూవులన్‌ (పేమించినావొ 
నిను మోచె ఈ తల్లి కనకగర్భమున! 
లేదురా ఇటువంటి భూదేవి యెందు 
లేరురా మనవంటి పౌరు లింకెందు! 


సూర్యుని వెలుతురుల్‌ సోకునందాక, 
ఓడల జెండాలు ఆడునందాక 

నరుడు ప్రాణాలతో నడుచునందాక, 
అందాక గల ఈ యనంత భూతలిని 
నున భూమి వంటి చల్లని భూమి లేదు! 
పాడరా నీ తెన్లు బాలగీతములు 

పొడరా నీ వీర భావభారతము! 


తమ తపస్సులు బుషుల్‌ ధారపోయంగ, 
శౌర్యహారము రాజచంద్రు లర్సింప, 
భావ సూత్రము కని(ప్రభువు లల్హంగ 
రాగద్బుకుము లే సీదుక 
దిక్కుల కగదన్ను జమ్ము వెలుగ 
రాళ్ళతేనియలూరు రాగాలు సాగ 
జగముల నూగించు మగతనం బగయ 
సౌందర్య మెగబోయు సాహిత్య మలర 
వెలిగిన దీ దివ్య విశ్వంబు పుత్ర! 
దీపించె నీ పుణ్యదేశంబు పుత్ర! 
పొలములు రత్నాలు మొలిచెరా యిచట 
వార్డిలో ముత్యాలు పండెరా యిచట 


తు క క షక న. 





పృథివి దివ్యౌషదుల్‌ పిదికెరా మనకు 
కానల కసూరి కాచెరా మనకు 
అవమాన మేలరా, అనుమాన మేల, 
భరత పుత్రుండ నంచు భక్తితోం బలుక! 


దేశమును (ప్రేమించునున్నా, 
నుంచి అన్నది పెంచునున్నా; 
నొభ్రిమాటలు కట్టిపెచ్దోయి 
గట్టిమెల్‌ తలపెట్టవోయి! 


పొడి పంటలు పొంగి పార్ట 
దారిలో నువు పొటుపడవోయి; 
తిండి కలిగితె కండ కలదోయి 
కండగలవాడేను నునిసోయి! 


రాయప్రోలు 


యీసురోమని మనుషులుంటే 
దేశ మేగతి బాగుపడునోయిచ? 
జల్టుకొని కళలెల్ల నేర్చుకు 

దేశి సరుకులు నించవోయి! 


అన్ని దేశాల్‌ క్రమ్మవలెనోయి 

దేశి సరుకుల నమ్మవలెనోయి; 
డబ్బు తేలేనట్టి నరులకు 

కీర్త సంపద లబ్బవోయి! 

వెనక చూసిన కార్య మేమోయి? 
నుంచి గతమున కొంచెమేనోయి 
మందగించక ముందు అడుగేయి! 
వెనకపడితే వెనకేనోయి! 


పూను స్పర్దను విద్యలందే 
వైరములు వాణిజ్యమందే; 


న్యర్థకలహం పెంచబోకోయి 
కత్తివైరం కొల్బవోయి! 








నైతాళకులు 








వైతాళకులు 


దేశాభిమానం నాకు క వీ? 
వట్టి గొప్పులు చెప్పుకోకోయి 
అ యేదైనాను వొకమేల్‌ 
కూర్చి జనులకు చూపనోయి! 


ఓర్వలేమి పిశాచి, దేశం 
మూలుగులు పీల్చేసెనోయి 
ఒరుల మేలుకు సంతసిసూ 
ఐకమత్యం నేర్చవోయి! 


పరుల కలిమికి పొర్షి యేడ్చే 
పాసి కెక్కడ సుఖం  కద్దోయి? 
ఒకరి మేల్‌ తన పతం 
నేర్సరికి మేల్‌ కొల్లలోయి! 


స్వంతలాభం క”ంతనూనుకు 
పారుగువాడికి తోడుపడవోయి! 
దేశమంటే మట్టికాదోయి, 
దేశమంటే మనుషులోయి! 


చెట్టపట్టాల్‌ పట్టుకుని 
దేశస్థులంతా నడవవలెనోయి, 
ee ee జాతులు 
మతములన్ని మెలగవలెనోయి! 


మతం వేరైతేను యేమోయి? 
మనసులొకటై మనుషులుంటే 
జాత మన్నది లేచి పెరిగి 
లోకమున రాణించునోయి! 


దేశమనియెడి దొడ్డ వృక్షం 
(ప్రేమలను పూలెత్తవలెనోయి, 
నరుల చమటను తడిసి మూలం 
ధనం పంటలు పండవలెనోయి! 


ఆకులందున అణగిమణగీ 

కవిత కోయిల పలకవలెనోయి 
పలుకులను విని దేశమం దధి 
మానములు మొలకెత్తవలెనోయి! 


గురజాడ 
3) సంకలనం: ముద్దుకృష్ణ 





స్వాతంత్ర్య రథము 


అ౦ంబుదంబుల నవృతపూరంబు లొలుక 
నింద్రచాసంపుదోరణ మింపుంగులుక 
గొణుమెయిగులు నెల్లెడ గడలుక్‌ొనగ 
వెడలె స్వాతంత్ర్యరథము విన్వీధియందు! 


జలధరమాల జీల్ళికొని స్యందనకాంతి 
నభోంతరాళ ముజ్వ్వలితముచేస్తి యంధ 
తమసంబులు పొటీన మూలనైన శోభల 
ననలెత్తజేయుచు, బ్రభాతవిభాకర బింబముట్టు 
సొంపిలుచు, నవీనజీవనము వింతగ నింపె 
సమస్త సృష్టిలోన్‌! 


ఆ రథమందు దీప్తమయమై కనుపట్టె 
నిజ(ప్రభాన దుర్వార పవిత్రమూర్తి 
కనుపండువు సేయుచు; ధర్మజీవనాకారమొ, 
శాంతిబింబమొ, యకల్మష సత్యనికేతనంబొ, 
సంసారఫలస్వరూపమొ, ప్రజాహృదయంబొా 
యనన్‌ వెలుంగుచున్‌! 


ఒకచేతన్‌ రుధిరంపు బాత్రమును, 
వేరొక్కంట బీయూషపా[త్రికయుం గైకొని, 
“సభ్యతామిషమునన్‌ దేశంబులందెల్ల నింతకు 
ధర్మంబులుగాగ నెన్నబడు నన్యాయంబు 
లీనాటితో వికలంబై చనుగాకి యంచు 
గరుణావేశమ్ము దీపింపంగన్‌! 


పచ్చి నెత్తురు నమృతంపు బాత్రబోసి 
దివ్యదుగ్రంబుగా మార్చె దేవిమహిమ, 
హాలహల గర్భమందైన నమృతరసము 
సంభవించు నటంచిల జాటనేమొ! 


నిలువదు స్యందనంబు ధరణీపతి పాలన 
దండభీతిచే, నిలువ దనాధబాప్పుములు 
నిల్చిన పల్లపునేల, మోసగింపుల మణపించు 





క్రించు దనపుంజతురాత్ముల కాగబో, 
దనర్గళజవ మొప్ప నేగెడివి గన్నులకుం 
గనరానిచో టికిన్‌! 


పూర్వసింహాసనంబులు, ప్రోజ్బలంపు 
మణిమయకిరీటములు, భోగమందిరములు 
చక్ర సంఘర్షణంబున జదిసిపోయి 

యని యివి యనంగరాక రూపటోడు నేడు! 


లేవు దివ్యతురంగముల్‌, లేవు కరులు, 
ప్రజలె యా తేరు మోకుల బట్టువారు, 
వాయుజవమున6 దారకాధ్వమున నేగు 
నంతరాయశతంబులనెన దాటి! 


తేరు జాడల నెత్తురు సాటీపాటి 
బంగరుంబంట పండించె బక్కనేల, 
జ[క్రనేములు దాకిన స్టలము లెల్ల 
సస్యలవ్మికి గల్యాణశాల లయ్యె! 


స్యందనాసీన యగు దేవి “శాంతి శాంతి” 
యనుచు మంజుల గానమ్మ నలరజేసి 
నవ్య నక్షత్ర వీణాస్వనమ్ములందు 
మేళవించెను జనులు విస్మితులుగాగ! 


ఆంధ్ర పారుషము 


గోదావరీ పావనోదారవాఃపూర 
మఖీల భారతము మాదన్న నాడు, 
తుంగభద్రా సముత్తుంగ రానముతోడ 
కవులగానము (శ్రుతి గలయు నాడు, 
పెన్నానది సముత్సన్న కైరనదశ 
శ్రేణిలో తెన్లు వాసీంచు నాడు 

కృష్ణా తరంగ నిర్తిద్ర గానముతోడ 
శిల్పమ్ము తొలిపూజ సేయునాడు! 


రామిరెడ్డి 


C59 సంకలనం: ముద్దుకృష్ణ | 











అక్షరజ్ఞాన మెణుగదో యాంధ్రజాతి, 
విమల కృష్ణానది సైకతముల యందు 
కోకిలపు బాట పిచ్చుక గూండ్ల్డు కట్ట 
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు! 
విశ్వనాథ 





అమరావతీ పట్టణమున బౌద్దులు విశ్వ 
విద్యాలయములు స్థాపించునాడు, 
ఓరుగల్టున రాజవీర లాంఛనముగ 

బలు శస్త్ర్రళాలలు నిలుపునాడు, 
విద్యానగర రాజవీథుల గవితకు 
సెండ్లిసందిళ్ళు గప్పించునాడు; 
పొట్నూరికి సమీపమున నాం(ధ్రసా(మాజ్య 
దిగ్మయ స్తంభ మెత్తించునాడు 


ఆం(ధసంతతి కే మహితాభిమాన 
దివ్యదీశాసుఖస్ఫూర్తి తీవరించె 

నా మహావేశ నుర్జించి యాంధ్రులార 
చల్లు డాంధ్రలోకమున నక్షతలు నేడు 


తన గీతి యజవజాతిని సాటకులనుగా 
దిద్ది వర్టిల్లిన తెనుగువాణి, 

శన పోటులు విరోధితండంబులకు సహిం 
పనివిగా మెరిసిన తెనుగుకత్తి, 

తన యందములు (ప్రాంతజనుల కభిరుచివా 
సన నేర్ప నలరిన తెనుగురేఖ, 

తన వేణికలు వసుంధరను సస్యశ్యామ 
లనుచేయ జెలగిన తెలుగుభూమి 


అస్మదార్ష మనోవీథి నావహింప 

ఖ్రైప్తే కెలయించుచున్నాడ; చావలేదు, 

చావలేదు, ఆంధ్రుల మహోజ్జ్య్వలచరిత్ర 
హృదయములు చీల్చి చదువుడో సదయులార! 








నైతాళీ 


4 


కృష్ణాతరంగ పంక్తిన్‌ ద్రొక్కి (త్రుళ్ళింత 
నాంధ్రనాకలు నాట్యమాడునాడు 
ఇంటింట దేశిసాహిత్య దీపములతో 
నాంధ్ర తేజస్సు రాసాడునాడు, 
సుకుమార శిల్పనస్తు ప్రపంచమునందు 
నాంధ్రనైపుణీ పంతమాడునాడు, 

సమర సేనావ్యూహ జయపతాకల క్రింద 
నాంధ్ర పౌరుషము చెండాడునాడు, 


చూచి, సంతోషమున తలలూచి, గర్వ 
మాచి, ఆంధ్ర పుగ్రీపుత్రు లందగలరు 
శాంతి, నందాక లేదు విశ్రాంతి మనకు, 
కంకణ విసర్లనల కిది కాల మగునె! 


తల్లి, నీ యుత్సవము గాంచ దరలినార 
లనుగు దనయులు నైవేద్యహస్తు లగుచు 
ధన్యు లెల్లరు నాత్మోచితంపు గాన్క 

లర్హణము సేయ వచ్చిరి యందికొమ్ము! 


రాయప్రోలు 


స్వర్ణ సుమముల నర్భన సలుపువారు 
భాగ్యవంతులు నీ పాదపద్మములకు, 
ఏమిలేనట్టి భికుకుండేని నేడు 

కంటి (క్రొన్నీటీ ముత్యాలకాన్క లిడును! 


ప్రూజ్యూ, అధములు, ధనికులు, పుట్టుబీద 
లనెడి యెడలేక యెత్తిరి హారతులను, 

భక్తి పరవశులైన యీ (ప్రజలగీతి 

దిక్కు దిక్కులయందు బ్రతిధ్వనించు! 
అమ్మరో! నీదు మందిర ప్రాంగణమున 
మండుచున్నది కర్ఫూర ఖండగణము, 
త్యాగ పరిశుద్దమగు నాత్మ దలగిపోవు 
కామముటు భూమరేఖలు గడలుకొనగ! 


వైతాళకులు 





ప్రొద్దుపొడుపున, నీ పాదపూజకొఅకు 

కవిని తెచ్చితి దోసిట గన్నెపూలు, 
బలినితర్దిక నిరతంబు వెలుగునటుల 
హృదయపు సుగంధదీప మర్చింతు గొనుము! 


రామిరెజ్డ 
(ప్రణిక్షేత్రమ 


ఎ రాజు పంచెనో యిచట శౌర్యపుపాయ 
సమ్ములు నాగులచవితినాళ్ళ 

వి యెజ్ఞసంజలో నెలమి పల్లవరాజు 
రమణులు కాళ్ళ బారాణు లిడిర్‌? 
చిత్రరథస్వామి (శ్రీరథోత్సవములో 
తెలుగు పిల్లలు కత్తి (త్రిప్పి రెపుడొ 

ఏ రెండు జాముల యినుని వేడిమి వచ్చి 
కలిసిసోయెనో త్రిలింగ (ప్రభువుల 


నా జగ ద్రేయసంబులై యలరు తొంటి 
వేంగిరాజుల పాద పవిత్రచిహ్న 
గర్భితమ్మైన యీా భూమిఖండమందు 
నశ్రువులు జారు జీవచ్చవాంధ్ర జనులు! 


ఇట వేగీశుల పాదచిహ్నములు లేవే లేవుపో! 
భావనాస్పుటమూర్తిత్వమునైన బొందవు నెదో 
పూర్వాహ్హ దుష్కాలపుం ఘటికల్‌ 
గర్భమునం దిముడ్చుకొనియెం గాబోలు 

నీ పల్లెనో టట లోకాద్భుత దివ్యదర్భనమటే 
యా భోగ మేలాటిదో! 


నీ యతుల ప్రభానమహనీయత 

వేగి పురాధిరాజమాః ఆయతధర్మమూర్తులు 
మహాత్ములు వారలు బ్రహ్మకోళశ గోపాయిత 

లాంధ్రపల్లననృపాలుర హుంకృతి 

వ్యా ఘ్రగర్దనగానై యరిలోక భికర మహాద్భుత 
శౌర్యరసాకృతిం జనెన్‌! 


క్ర సంకలనం: ముద్దుకృష్ణ 





ఈ నా పదార్పితమ్షోణి నేరాజు ధ 
ర్మాసనంబున స్మృత్యర్థ మనెనొ 

ఈ నా దృగాతంబైన భూములలోన 
నే శౌర్యధనులు శిక్షింపబడిరా 

ఈ నా శరీరమం దివతళించిన గాలి 
యెంత పౌరాతన్య మేచుకొనెనొ 

ఈ నా తనూపూర్హమైన యాకాశమ్ము 
నే క్రతుధ్వనులు శబ్దించినవియొ 


అస్మ దజ్ఞాత పూర్వ దివ్యత్వ మొప్పు 
సీ పునీతావనీఖండ మిచట నిలిచి 
యస్వతం[త్రత దిరలు నొ యాంధ్రశక్తి 
నన్ను గంపింప జేయుచున్నది భృశమ్ము 


వేగిరాజ్యపు పల్లెనీథుల చెడుగుళ్ళ 
రిపుల గవిఇ౦ంచు నేరుపులు తెలిసీ 
ఎగురు గొడీబిళ్ళ సొగసులో రిపుశిర 
స్ఫుల బంతులాడు శిక్షలకు దాసీ 
చెజ్టాడి యుప్పు తెచ్చిననాడె శాత్రవ 
వ్యూహముల్‌ పగిలించునాఅపు గటుచి 
కోతికొమ్మచ్చిలో కోటగోడల కెగ 
(బాకి లంఘించు చంక్రమణ మెటిగి 


తెనుగు లంతప్టె యవి నేర్చుకొనియయుందు 
రెన్నగా దెల్లుతల్దులు మున్ను శౌర్య 

రస మొడిచి యుగ్గు బాలతో రంగరించి 
బొడ్డుకోయని కూనకే పోయుదు రట! 


శిలవోలెన్‌ కదలంగలేక హృదయస్నిగ్టార్ల 
సద్బావనాభీల వైతన్యుడనై పురానిదిత 

వేంగి పూజ్యసామాజ్యగాథల యోజించుచు 
నాం[ధ్రపల్హన నరేంద్రశ్రీయశ సంభమున్‌ బలె 
నిల్చుంటిన యీ పవిత్రధరణేభాగంబునం దీగతిన్‌! 


ఏ దివ్యపూరుషు లీ శాద్వలాంకూర 
శేఖభరమ్ముల లిఖించిరొ యివెల్ల 

ఈ వాయువీచిలో నే యప్పరస్సమూ 
జము నింపిరో గీతిసముదయంబు 
ఏ దివ్యశిల్సు లీ రోదసీ కుహరాన 


రీతాళకులు సంకలనం: ముద్దుకృష్ణ 





వ్రాసీరో దివ్యశిల్పంబు లిన్ని 
ఈ సథాంతరమునందే పురాణమునీంద్ర 
సంతతులొ (ప్రశంసలు పొనర్రు 


ఎట గనిన బూర్వ పల్లవ నృపచరితలె 
వ్రాయబడి, పాడబడి, గీయబడి, యుపన్య 
సీంసబడి శ్రోత్రపేయమై చెన్నుదాల్ఫె 

నీ యతీం(ద్రియశ క్తి నా కెట్టు లబ్బె! 


ఈ పాలా లెంత చే వెక్కించుకొన్నవో 
గుండెన్రయ్య సముద్రగుప్తుడడలె 

ఈ నేల పానిత్ర్య మెంత కుంభించెనో 
చిత్రరథస్వామి సేవలు కొనె! 

ఇట పల్లవుల రాచయెలనాగ లే [వ్రత 
మ్ములు చేసిరో లచ్చి నిలుకడవడె, 
ఈ కాళ్యపీఖండ మే శరజ్యోత్నలో 
పులకించెనో, కీర్తి తెలుపులూరె 


ఇట నెచట (త్రవ్వినను బంగరేనట యది 
యెంత (శీయొ యదెంత రాజ్యేందిరయొ 
దానత నఖాగ్రపాత నిర్యన్నిధాన 

మైన ఈ చోట నుపభోగ్యమయ్యె నేడు! 


ఈ పొదలం జరించుచు నహీన మహా 
నుహిమానుభానమౌ నే పురవీథులందొ 
చరియించుచునుంటి నటంచు బారతం శ్రా 
పతితుండ నయ్యును పురామహదాం(ధ్రమునన్‌ 
స్వతం[త్రుడౌ నే పురుషుండనో యనుచు నీ భ్రమ 
సత్యముగా తలంచుదున్‌! 


ఏ పల్లన నృసాలు డెత్తిన బావుటా 
చాళుక్యనృపుల రాజ్యంబునందు 

ఏ దేశికవిత పాలించిన కవిరాజు 
నన్నయ్య వ్యాకరణంబునందు 

ఏ యులిజెక్కు నేర్పులు మహాశిల్సి 
గోదావరీనదీ ఘోషయందు 

ఏ తొంటి తెలుగుల యెక్కు వాచారమ్మ 
బలనన్నృపుల (ప్రాభనమ్మునందు 








కురు 


సమసిపోయెనా ఉన్మత్తసామజంబు 
కొలను జొరబడి తమ్మితూడులను పెరికి 
వైచుటె యెజుంగుగాని తచ్చద్మగర్భ 
కేసర విమిశ్ర మధురసా[గియత గలదె? 


ఇమ్ముగ గాకుళమ్ము మొద లీవరకుంగల 
యాం([ధపూర్వ రాజ్యమ్ముల పేరు చెప్పిన 
హృదంతర మేలొ చలించిపోవు 

నార్రమ్మగు చిత్తవృత్తుల పురాభవన్నిర్హయమేని 
ఎన్ని జన్మమ్ములుగాగ నీ తనువున 
([బవహించునొ యూంధ్రరక్తముల్‌! 


ఇది వినిపింతునంచు మది నెంచెద మిత్రులకున్‌ 
గళష్ట గాద్గదికము లోచనాంత 

బహుధాశ్రుత బాష్పనదమ్ము స్త్పుందనాస్తుద 
హృదయమ్ము నా పనికి జాలక చేసెడు నన్ను 
నింతగా నెద పదిలించుకొన్న దిది యెక్కడి 
పూర్వపు జన్మవాసనో! 


ఈ సుమజన్మ మెట్లొ ఘటియిళల్లెను నా 

కొకనాటి పొటిదై, వాసన లీను సోయగము 

వాయని తీయని పోడుముల్‌ కణంబో, సగమో 

నిచార పడబో నయినన్‌ విడివడ్డ నా యెదన్‌ 
మోసులువారు నూతన మనోరథ మామని వేడి పొంగులన్‌! 


విశ్వనాథ 


పేదల రక్తమాంసముల బెంవు వహించి 
దయారసాసుధాస్వాద దరిద్రులైన ధనవంతుల 
పెద్దరికమ్ముకై, మతోన్మాదము పెంచు దేవునికి 
నూరుగ నిలిచిన రాతి బొమ్మలం దూదరనోవు 
పాడు(బదు కొక్క నిమేషము సైప నా యెదన్‌! 


నాకు దలంపులేదు లలనాజనతా కబరీభరైక 
భూషాకలనన్‌ సతీ మృదు భుజాంతర తల్ప 


11 సంకలనం: ముద్దుకృష్ణ 


కుచోపగూహబిబోకమునన్‌, వధూసిత 
కపోలగళ ద్ర్రవణా వతంస, హేవాకమునన్‌ 
విలాసినుల పాపట చందిర కావిపూతలన్‌! 


కాను-నై ధరాధిపుల కాళ్ళకడం 

బొరలాడి వాడిపోలేను, ధరాపరాగపటలీ 
మలినమ్మగు ద్వార తోరణా స్థానమునం 

దురిం బడగజాలను, దోసిటిపెరి ఘోరకారా 
నరకమ్మునం దుసురు రాల్పగలేను నిమేష రకా! 


తేనెలకోసమై కొదమ తేటులదాటు లొనర్ఫు 
నృత్యగీతాను నయమ్ముగాని, మలయానిలు కౌగిట 
బుల్కరించు సౌఖ్యానుభవమ్ము గాని, 

తరుణారుణరాగ కదుష్రచుంబన [ఢీ 

నవకమ్ముగాని, పరితృప్తి యొసంగవు నాకొకింతయున్‌! 


నీచపు దాస్యవృత్తి మననేరని శూరత 
నూళ్చదేశ సేవా చరణమ్మునం 
దసువులర్పణ సేసిన వారి పార్టిన[శ్రీ 
చెలువారుచోట, తద సృ(గ్రుచులన్‌ వికసించి, 
వాసనల్‌ వీచుచు రాలిపోవగనలెం 

దదుదాత్త సమాధి మృత్తికన్‌! 


వేదుల 
పృథివీ ప్రశంస 
ఓ విశాలావనీ 


శోభాతిపావనీ 


ఆరంభపుణ్యక్షణముల నీశుడు విసరిన నాటి 
నీ యాది సౌభాగ్యమెటుల వెల్లెనో? భవదీయశాటి 
ఆకుపచ్చని యాకులో 
పండువెల్లురు రేకులో 
నన (ప్రశ్నింపగాజాల, నీనాటి ప్రొద్దుటిపూట 
గంభిరమై (ప్రవహించె నీదు సౌందర్యంపు పాట 


శ 


వైలాళకులు లలు... సకలం ముద్ద 








ఓ విశాలావనీ! 
శోభాతిపావనీ! 
కాంతికల్లోలినీ! 
వైభవశాలినీ! 


పీత్రాసతీవేణి నడగి వాడిపోవని పూవు బోలి 
దినదినాపూర్వమై పొడుచు, తావకీనవిభాత కేళి 


(ప్రాభాతగానమ్ములా? 
నీ యస్తమానమ్ములా? 


ఏవి సుందర తరమ్ములొకొ? యెట్టి గీతాపరిమళము 
ఆనందవీథి నాడించు నీ హృదయ సరోజదళము 


కాంతికల్లో లినీ! 

వైభవళాలినీ! 

ధవళయశోవతీ! 
01 


పాటెడు కాల్వలచెంత వీచెడు గొడ్పుల వినుచు 
నీ యుదాత్తలలాట రేఖ పులకలు సూప కన్గొనుచు 


త్వత్కాయమానమ్ములై 
శ్యామాయమానమ్ములై 


దవ్వులనున్న వెదుళ్ళు కలిసి కంఠములెత్తి పాడ 
తల్లి, నీ యొడిలోన నడగి యలరిలేక విన్నాడ 


ధవళయశోవతీ! 
సీగ్గతేజోవతీ! 

హీ నవమోహినీ! 
హే దయావాహినీ! 


చూడ సుందరములై యడరు నా శృంఖలమ్ముల (దంచి, 
నా మేలివాకిళ్ళ దాటి, విందు నీ మధుర విపంచి 


బంగారుతోరమ్ములన్‌ 
నా రత్నహారమ్ములన్‌ 





నైతాళకులు | సంకలనం: ముద్దుకృష్ణ 


నైతాళకులు 


గైకొని, నా కిమ్ము జనని నీ మృత్తికారేణుకణము, 
శాద్వలశ్యామలవీధి వికసించు పచ్చ ప్రాంగణము! 


హీ నవమోహినీ! 
శూ దయావాహినీ! 


అబ్బూరి 


బవిష్యద్రర్శనము 


సందె ముత్తైదువ సరిగవలిపంబు 
వరివెన్ను పాపలు పట్టి లాగంగ, 
వాత్సల్యమున బైకి వంగెనో యనగ 
చెంగావి నిగ్గులు చేలపై నలమె; 


ఈ రామణీయక మీక్షించి యింట 
గొలు నిలువక యూరికడపట నున్న 
పొలమున విహరింపబోతి నొంటరిగ, 
దిన్న తిన్నగ వీచు తమ్మెరలవలన 
వెన్నులు బంగారు వీధులై రేగె! 


కొంతియు గొనంబు గలసి యనూహ్య 
మగు నింద్రియ విషయమై కానిపించె; 
అచ్చోట నానంద మనుభవించుచును 
నొక్కింత కూర్చుండియుంటి నిశ్చలత; 


అంతలో గెంజాయ లంతరింపంగ 
గప్పెను బ్రకృతి నక్షత్రసంఖచిత 
కోమల తిమిరావగురఠనాంబరము,; 
గాలి వీచుట మానె; గదల వాకులును 
అమ్మ పేరెదనాడి యలసి కనుమోడ్సు 
పసికూనలటు సరోవర మధ్యమందు 
నిశ్చలళాంతొమై నిదిరించు నలలు, 
గాంభీర్యమును దాల్ఫె గగనతలంబు; 


సగము జా(గ్రదవస్ట్ర సగము స్వప్నమున 
భావించుచును గట్టుపైన గూర్చుంటి; 


సత్యమో, (భ్రాంతియో, స్వప్నంబొ కాని 
యిం[ద్రజాలము వోలె నెదుట గన్ఫట్ల్టై! 
అది సత్యమైయున్న నాళ్ళర్యకరము! 

అది కలయేయైన నానందమయము! 


మాని తోటను బృరమండపమందు 
జనరంజకంబైన సభ యొండు జరిగ, 
మొగిలిరేకులు, తమ్మిపూ దోరణంబు, 
లందంబు నెత్తావి నర్పించుచుండె; 


రారాజు (క్‌ 'ంబచ్చరాగద్ది డిగ్గి 
యందణితోబాటె యవని గూర్చుండె; 
బనిపొటు లేనట్టి బంటు సిపాయి 
త్రుప్తుపట్టిన కత్తి తుంటిపై రాయ 
దనపూర్వజయముల దలపోయుచుండె; 
బురద చిట్టలుపడ్డ పుట్టముల గాపు 
వర్తించె నృపపరివారంబు గలసి; 

కూలి నాలి యొనర్చి కుడుచు నిరుపేద 
యజమానిసరిబంతి నాసీనుడయ్యె; 


సకలమానవజాతిసంతతులు కుల 

వర్ణ భేదంబుల బాటింపబోక 

యొక్క కడుపున బుట్టి యొక చన్నుబాలు 
ద్రావినరీతి, సౌందర్యంబు గలిగి 
యన్యోన్యసాహాయ్య మర్జించువారు! 
స్పటికపొత్రంబున శాంత్యాసవంబు 
ధర్మదేవత తెచ్చి తనిపె నందటిని 

ఏక కుటుంబమై యీ ప్రపంచంబు 
స్వర్గంబు భూమిపై స్టాసింపబడియె! 


అభ్యుదయాంశువు లన్న మూలలను 
నవనవోజ్జ్యలజీవనంపు దిపముల 
వెలిగించుచుండె; నీ విశ్వమంతయును 
మానవకల్యాణమందిరం బయ్యె! 


అంతలో లౌకిక యాదార్హ్యములను 
భావంబు |వాలెను బక్షీవిధాన, 


బ్రతక 15) నంకలనంముద్దుకృష్ణ 


బొగ్గు కంబములట్టు పాడకట్టుచుండె 
దత్రాంతములనున్న తాళవృక్షములు, 
చిమ్మనీకటి నొంటి జిక్కుకొనియుంటి! 


ఆభ్యమి 


ఆగు మాగుము తెరువరీ, ఆ 
యాసభఖేదము నపనయింపుము 
మా గృహాంగణకుసుమసముదయ 
మధువు లియ్యవిగో! 


నీరజాప్త నిశాతకిరణో 
స్మీలితములై పరిమళించెడు 
వారిరుహముల గుమ్మరిలిన తు 
షార మియ్యదియే! 


మావిపూగుచ్చముల నసకృ 
న ముధుపవయమ్ము లాడగ 
బ్రోవుపడిన పరాగన్ఫుదుల వి 
భూతి యియ్యదిగో! 


తూరుపున సింధూరరాగము 
దొలుక్క తొయ్యలు లేరి తెచ్చిన 
పారిజాత ప్రసవమాలా 

బహుళ మియ్యదియే! 


రామిరెడ్డి 


ఆగు, మాగుము తెరునరీ, ఆ 
యాసభఖేదము నపవయింపుము, 
మా గృహాంగణ కుసుమసముదయ 
మధువు లియ్యవిగో! 


వెంకటసుబ్బయ్య 








(సాధురీతి 


లఅతాంతాద్రరాగమ్ములన్‌ బాడు తేటుల్‌ 
వసంతమ్ము కాంతి (ప్రవాహమ్ము లందున్‌ 
నిసర్గాప్త శొభావినితిం బ్రియమ్మె 
కనుల్లుట్టు చందాన గాన్సించు పూవుల్‌ 
కనుంగొన్నదో, వేడికన్నీళ్ళు రాలున్‌, 


అలంకారము ల్లేని యాపూల ముగ్గో 
క్తులన్‌ లీనమైపోయెదో, సాధుగీతి! 


కవి(పీమ పుష్పింపగా జేయు కృష్ణా 
(సవంతీ తరంగాంతరంగమ్ము జూడన్‌ 
హతస్వాంతయై, దీనయై, తీరభూమిన్‌ 
వెతల్విప్తి వాపోవవీక్షించు, న 
మణీశోకమూర్తి శ్రమల్లన లా 

రుణమ్మైన చింతార్వురు వాలు నాత్మన్‌, 


అలంకారముళల్లేని ఆ కన్నె నీతా 
ర్తులన్‌ లీనమైపోయెదో సాధుగీతీ? 


అబ్బూరి 
అవరు? 


ఎవరోహో, ఈ నిశీథినెగసి, నీడవోలె నిలిచి, 
పిలుతు రెవరో, మూగకనులు మోయలేని చూపులతో! 
ఎవరోహో! ఎవరోహోే? 


ఇపుడా నను బలుకరింతురు! 

(మోయలేని నీరవగళమున చలించు కోరికతో 

ఇపుడా నను బలుకరింతురు! 

ఎవరది ఈ రేయి నిదురు హృదయ మదర, వేయి చేయి 
చాయలాడ పెనుచీకటి సైగలతో నా కన్నుల 

రక్తమురల లాగికొందురు! 


గైకొని, నా కిమ్ము జనని నీ మృత్తికారేణుకణము, 
శాద్వలశ్యామలవీథి వికసించు సచ్చ ప్రాంగణము! 


హే నవమోహినీ! 
హే దయావాహేనీ! 


అబ్బూరి 


భవిష్యద్దర్మనము 


సండె ముత్తైదువ సరిగవలిపంబు 
నరివెన్ను పొపలు పట్టి లాగంగ, 
వాత్సల్యమున బైకి వంగెనో యనగ 
చెంగొవి నిగ్గులు చేలపై నలమె; 


ఈ రామణీయక మీక్షించి యింట 
గాలు నిలువక యూరికడపట నున్న 
సొలమున విహరింపబోతి నొంటరిగ, 
దిన్న తిన్నగ వీచు తెమ్మెరలవలన 
వెన్నులు బంగారు వీధులై రేగా! 


కాంతియు గొనంబు గలసి యనూహ్య 
మగు నింద్రియ విషయమై కొనిపించె; 
అచ్చోట నానంద మనుభవించుచును 
నొక్కింత కూర్చుండియుంటి నిశ్చలత; 


అంతలో గెంజాయ లంతరింపంగ 
గప్పెను బ్రకృతి నక్ష్షత్రసంఖచిత 
కోమల తిమిరావగుంఠనాంబరము; 
గాలి వీచుట మానె; గదల వాకులును 
అమ్మ పేరెదనాడి యలసీ కనుమోడ్చు 
పసికూనలటు సరోవర మధ్యనుందు 
నిశ్చలశాంతిమై నిదిరించు నలలు, 
గాంభీర్యమును దాల్చి గగనతలంబు; 


సగము జా(గ్రదవస్ట్ర సగము స్వస్నమున 
భొవించుచును గట్టు పైన గూర్చుంటి; 


pr mm నావను 


సత్యమో, భభ్రాంతియో, స్వప్పంబా కొని 
యింద్రజాలము వోలె నెదుట గన్ఫట్టై! 
అది సత్యమై యున్న నాశ్చర్యకరము! 

అది కలయేయైన నానందమయము! 


శ * x 


మావి తోటను బర్హమండపమందు 
జనరంజకంబైన సభ యొండు జరిగ, 
మొగిలిరేకులు, తమ్మిపూ దోరణంబు, 
లందంబు నెత్తావి నర్శించుచుండా; 


రారాజు (క్రొంబచ్చరాగద్దె డిగ్గి 
యందజితోబాచె యవని గూర్చుండె; 
బనిపొటు లేనట్టి బంటు సిపాయి 
తుప్పుపట్టిన కత్తి తుంటిపై రాయ 
దనపూర్వజయముల దలపోయుచుండె; 
బురద చిల్టులుపడ్డ పుట్టముల గాపు 
వర్తించె నృపపరివారంబు గలసి; 

కూలి నాలి యొనర్చి కుడుచు నిరుపేద 
యజమానిసరిబంతి నాసీనుడయ్యె; 


సకలమానవజాతెసంతతులు కుల 

వర్గ భేదంబుల బాటింపబోక 

యొక్క కడుపున బుట్టి యొక చన్నుబాలు 
ద్రావినరీతి, సౌందర్యంబు గలిగి 
యన్యోన్యసాహాయ్య మర్జించువారు! 
స్పటికపాత్రంబున శాంత్యాసవంబు 
ధర్మదేవత తెచ్చి తనిపె నందటిని 

ఏక కుటుంబమై యీ (ప్రపంచంబు 
స్వర్గంబు భూమిపై స్టాపింపబడియె! 


అభ్యుదయాంశువు లన్ని మూలలను 
నవనవోజ్జ్వలజీవనంపు పముల 
వెళిగించుచుండె; నీ విశ్వమంతయును 
మాననకల్యాణమందిరం బయ్యె! 


అంతలో లౌకిక యాదార్థ్యములను 
భానంబు |వాలెను బక్షీవిధాన, 





నైతాళకులు 


బొగ్గు కంబములట్టు పొడకట్టుచుండె 
ద|త్రాంతములనున్న తాళవృక్షములు, 
చిమ్మచీకటి నొంటి జిక్కుకొనియుంటి! 


రామిరెడ్డి 


వో 


ఆగు మాగుము తెరువరీ, ఆ 
యాసఖేదము నపనయింపుము 
మూ గృహాంగణకుసుమసముదయ 
మధువు లియ్యనిగో! 


నీరజాప్త నిశాతకిరణో 
న్మీలితములై పరిమళించెడు 
వారిరుహముల గుమ్మరిలిన తు 
షార మియ్యదియే! 


మానిపూగుచ్చముల నసకృ 
న నుధుపదయమ్ము లాడగ 
బ్ర'వుపడిన పరాగమృదుల వి 
భూతి యియ్యదిగో! 


తూరుపున సీంధూరరాగము 
దొలుక, తొయ్యలు లేరి తెచ్చిన 
పారిజాత (ప్రసనమాలొ 

బహుళ మియ్యదియే! 


ఆగు, మాగుము తెరువరీ, ఆ 
యాసభేదము నపవయింపుము, 
మా గృహాంగణ కుసుమసముదయ 
మధువు లియ్యవిగో! 


వెంకటసుబ్బయ్య 


లఅతాంతార్రరాగమ్ములన్‌ బాడు తేటుల్‌ 
వసంతమ్ము కాంతి ప్రవాహమ్ము లందున్‌ 
నిసర్గాప్త శోభానినీతిం బ్రియమ్మె 
కనుల్లుట్టు చందాన గాన్సించు పూవుల్‌ 
కనుంగొన్నచో, వేడికన్నీళ్ళు రాలున్‌, 


అలంకారము ల్లేని యాపూల ముగ్గో 
క్తులన్‌ లీనమైపోయెదో, సాధుగీతి! 


కని(షేమ పుష్పింపగా జేయు కృష్ణా 
(స్రవంతీ తరంగాంతరంగమ్ము జూడన్‌ 
హతస్వాంతయై, దీనయై, తీరభూమిన్‌ 
వెతల్విప్తి వాపోవవీక్షించు, కన్యా 
మణీశోకమూర్తి శ్రమల్లన్స రాగా 
రుణమ్మైన చింతార్వురుల్‌ వాటు నాత్మన్‌, 


అలంకారముల్లేని ఆ కన్నె న్టీత్రా 
ర్తులన్‌ లీనమైపోయెదో సాధుగీతీ! 


(ప్రవరుళ్లు 


ఎవరోహో, ఈ నిశీధినెగసి, నీడవోలె నిలిచి, 
పీలుతు రెవరో, మూగకనులు మోయలేని చూపులతో! 
ఎవరోహో? ఎవరోహో! 


ఇపుడా నను బలుకరింతురు! 

మోయలేని నీరవగళమున చలించు కోరికతో 

ఇపుడా నను బలుకరింతురు! 

ఎవరది ఈ రేయి నిదురు హృదయ మదర, వేయి చేయి 
చాయలాడ పెనుచీకటి సైగలతో నా కన్నుల 

రక్షమురల లాగికొందురు! 


అబ్బూరి 











ఎవరో నా హృదయ నాళ 
మేలా తునియలుగొ, నా 
నిర్హీవపు జీవితమ్ము నిటవదలుదురా! 


షషరోహో! 
ఎవరోహోే! 


ఇపఫుడా నను పలుకరింతురు? 


(పేను పెన్నిధి, 

కొని యింటను 

నేర్పురీ కళ 

ఒజ్జ లెవ్వరు 

లేరు; 

శాస్త్రము లిందు గూరిచి 
తొల్చి మౌనము, 

నేను నేర్చితి 

భాగ్యవశమున కవుల కృపగని; 
హృదయ మెల్లను నించినాడను 
(ప్రేమ యను రతనాల - 


కృష్ణశాస్త్రి 


కొమ్మ! 


తొడవులుగ నవి మేన దాల్బుట 
యెటుల నంటినా? 
తాల్సితదె, నా 


కంట చూడుము! 

సతుల సౌరను 

కమలననముకు పతుల(ప్రేమయె 
వేవెలుగు 

(పేను కలుగక [బతుకు 

చీకటి! 


గురజొడ 





* “కాసులు” లోని ఒక భాగం “పెన్నిధి? 


నైతాశటులు 


అద్రుతం 


ఆనందం ఆర్షనమైతే 
అనురాగం అంబరమైతే 
అనురాగపు టంచులు చూస్తాం 
ఆనందపు లోతులు తీస్తాం! 


నీ కంకణ నిక్వాణంలో 

నా జీవన నిరాణంలో 

నీ మదిలో డోలలు తూగీ 
నా హృదిలో జ్వాలలు రేగీ 
నీ తలపున రేకులు పూస్తే 
నా నలపున బాకులు దూసస్తే 


మరణానికి ప్రాణం పోస్తాం! 
స్వర్గానికి నిచ్చెన వేస్తాం! 


హసనానికి రాణివి నీవై 
వ్యసనానికి బానిస నేనై 
నిషమించిన మదీయ ఖేదం 
కుసుమించిన త్వదీయ మోదం 
నిషవాయువులై ప్రసరిస్తే 
నిరితేనియలై ప్రవహిస్తే 


(ప్రపంచమును పరిహాసిస్తాం! 
భవిష్యమును పరిపొలిస్తాం! 


వాసంతసమీరం నీవై 
హేమంత తుషారం నేనై 

నీ ఎగిరిన జీవననిహంగం 

నా పగిలిన మరణ మృదంగం 
చిగురించిన తోటలలోనో 
చితులుంచిన చోటులలోనో 
వలయుములై చలించినపుడే 
విలయములై జ్వలించినపుడే 








(190) సంకలనం: ముద్దుకృష్ణ 


వైతాళకులు 


కాలానికి కళ్ళెం వేస్తాం! 
(ప్రేమానికి గొళ్ళెం తీస్తాం! 


నీ మోవికి కావిని నేనై 
నా భావికి దేవివి నీవై 

నీ కంకణ నిక్వాణంలో 
నా జీవన నిర్వాణంలో 
ఆనందం ఆర్థవమైతే 
అనురాగం అంబరమైతే 


ప్రపంచమును పరిహాసిస్తాం! 
భవిష్యమును పరిపాలిస్తాం! 


YY 
(ఎ.సి. స్విన్‌బర్‌న్‌ తన రచనలలో, ముఖ్యంగా *ఎ మేచ్‌ అనే 
గీతంలో చూపిన మార్గానికి కృతజ్ఞతతో. ) 


ప్రమతత్తుము 


ఎదమెత్త నౌటకై 
సౌదగుందరా అంత 
నుదిగల అహమ్మంత 
వదలి పోవునురా! 


వలపెరుంగక (బతికి 
కులికి మురిసేకన్న 
వలచి విఫలమ్మొంది 
విలపింప మేలురా! 


చెలి వలపు లేని నీ 
కలిమి కాల్పనె వినుము 
నలపు తీగనె జీవ 
ఫలము కాయునురా? 


(పేమ కన్నను ఎక్కు 
వేముందిరా, ఎల్ల 











కామ్య పదవుల 
(పేమె ఎక్కువరా! 
(ప్రేమించు సుఖముకై 
(ప్రేమించు ముక్తికై! 
(ప్రేమించు ప్రేమకై 
ఏమింక వలయురా! 
ఎద మెత్త నౌటకై 
సొదగుందర్హా అంత 


నుదిగల అపామ్మెల్ల 
వదలి పోవునురా! 


బసవరాజు 





చెట్టునకు మొగ్గ దొడిగెడు చేష్ట గలదు 
కోరకమునకు వికసించు గుణము గలదు 
విరికి వలపుల వెదజల్లు విద్యగలదు 
దేనికొణ కిదియంతయు దేనికొటకు? 
(ప్రేమకొటకు (బేమకొటకు (బ్రేమకొఅకు! 


కోకిలం బూరకయ పొడుకొనుచునుండె 
స్వరలహరిలోన నమృతంబు గురియుచుండె 
సమృతరసమెంత' మాధుర్య మగుచునుండె 
నెందుకొట కిదియంతయు నెందుకొఅకు? 
(పీమకొఅుకు (బ్రేమకొటుకు బ్రేమకొణకు! 


హృదయపదమున నెల యుదయించుటేమి? 
కలశవారాశి మిన్నంటి తొలకుటేమి? 
మెజుపు దీగలు మిలమిల మెజయుటేమి? 
దేనికొజు కిదియంతయు దేనికొటకు? 
(పేీమకొటకు (బ్రేమకొటుకు బ్రేమకొణుకు! 


ఇనకరంబులలో వేడి యెందుకొటకు? 
ఇందుకిరణంబులను జల్వ యెందుక్‌ అకు? 


వ. 210) సంకలనం: ముద్దుకృష్ణ 





నైతాళకురు 


బుక్షసంతానమున మిన్కు లెందుక్‌ అకు? 
(సీమకొఅుకు బ్రేమకొణకు (బ్రేమకొఅకు! 


ఎటుగబడకున్న యీ కూర్చు లెందుక్‌ "అకు? 
తెలియబడకున్న యీ మార్పు లెందుకొ అకు? 
విశదసడకున్న యీ నుడు ల్వేనికొఆకు? 
ప్రేమకొణకు బ్రేమకొణకు బ్రేమకొణకు! 


ఈ సుఖంబును గష్టంబు నెందుక్‌ అకు? 
ఈ భవంబును నాశంబు నెందుకి అకు? 
ఈ జగంబున నిన్నియు నెందుక్‌ అకు? 
(పేమకొటుకు బ్రేమకొణకు (బ్రేమకొటుకు! 


వేంకట పార్వతీశం 


మొగలిరేకుల మృదుల కపోలయుగము 
కరకు టెండల వేడిమి కందువారె 
తెలిమొగిలుచొటు నెలవంక తెరగు బూని 
బూది బూసీన నీ మోము మురుపు కరిగె, 


కన్నె పూబోణి గాటంపు గౌగిలింత 
నవసి వసివాడు నీ మేనిచివురు నేడు 
కఠిన హృదయమ్ములేనియు గరగిపోన 
కటిక రానేల గదుములు కళ్చైనకట! 


కొవిపుట్టము కటిసీమ కట్టుభాగ్య 
భోగ్యరాహిత్యమైన వైరాగ్యమునకు 
జాజిపూసొరభమ్ములు జల్లు విరియు 
జన్వనమున కెంతటి దవ్వు గలదు? 


దిన్యకుసుమాంగి యీనెలు దీసి యిచ్చు 
లే దములసాకునుడుపులు కాదటంచు 
హరిణశాబమ్ములకు తృణాంకురము లిడగ 
మనసుపుట్టెనె ఎంత యమాయికుడవు? 


నుధుర దరహాస చంద్రికా సుధ తొరంగు 
కామినీ స్నీగ గండ భాగమ్ములాను 
కప్పురపు కమ్మతావుల కానిమోవి 
బీటువడ నీకు వైరాగ్యవృత్తి యేల? 


అల్లనల్లన దరిజేరి అలతి సిగ్గు 
జాలిచూపుల క్రేగంట మేళవించి 
మధుర మందస్వనంబుల మాటలాడు 
ప్రణయినీ బాంధనం బెట్టు బాసినావు? 


సర్వము పరిత్యజింపగ జనుమ గాక 
ఫూసజవరాలి పాలయల్క బాపు నాటి 
ప్రణయభావమ్ము స్మరణకు రాక గడవ 
జనునె నీకు దీర్ణ నిశీథ సమయములను? 


నవ్వెద వదేల? నా మాట నమ్మి నీదు 
నెలత కడకేగి, తప్పు మన్నింపు మనుము 
కరకు రుద్రాక్షమాలల కంఠసీమ 
కమ్మసంపంగి దండలు గౌగిలింప! 


కొడాలి 
రంభ 


(మాట్లాడకుండా వూరుకున్న శుకుణ్ణి 
రెచ్చగొడదా మనుకొంది) 


కోమల మందహాస వినిగూహన 

చారు కపోలకామినీచ్చామతి 

లోకనుంతటను సర్వుడు కాని యొకం 

డ సేతవాంఛామతి దన్‌ దలచు కొనసాగి 
సదా అనుభూతిలోభియై యేమి గడించు? 
లోక మెలయించిన నేమిఫలంబయా బుుషీ! 


దేహమనంగ కోర్కులు జితించినగూడు 

నిరాశయన్‌ భ్రమోత్సాహములో నెణుంగకయ 

దాగిన రోగముగా దపోబహు(వ్రీహిభుజిక్రియన్‌ 
తిరుగబెట్టును పెట్టునయే న్మహౌొషధుల్‌ 
దోహదముల్‌ వ్యపేతధృతితో బనిసేయవయా తపస్వీకా! 





భావము లేల చంపుటకు పాల్పడె 

దీ ప్రతిచంపు వెంట హత్యావధి చేరుచున్నదికదా మరి 
మీరలు మౌనులై యహింసావిధియా త్రులుంగద 
ప్రశస్తులు వర్షి! త్వదీయమౌ తపస్పేవధిలో 
లయాంతశిఖి చిట్టైము కట్టెడు లెకముల్‌ మునీ! 


మౌనిశలాక! వెన్కనొకమారు తృతీయుడు 
తాతతాతతో పూనిననైరి గాధిజుని 

మొగ్గలకన్నులు మొగ్గలట్టు మా మేనక సిగ్గులన్‌ 

చిలికి మీగడచూపులు చూరలాడె మీ మౌనుల 
రెప్పక్రింద కనుమాయల గోప్యము లేదు మాయెడన్‌! 


తను వొకచోటనుండియు సదాగతియుక్తుడ 

వంతరాన లోచనములు మూసియున్‌ నిఖిలసాొక్షిని 
పల్కకయున్‌ సమస్త భావనిలయబుద్ది 

వీ నియమభావనలో సహజస్వయంపతారణ 
మొనగూడియున్నయదిరా యతిలోక శిరోమణి ఘృణీ! 


ఒకరు డరుంధతీసతి వయోవిభవం బఖిలంబు 
చూరపుచ్చుకయ పతివ్రతా గ్రసరచండిను 
గుత్తగొనెన్‌, మరొక్కడోడకు తెరచాపనీడలకడన్‌ 
బెదరెన్‌ చలిగాలివెచ్చ తావక పితరుల్‌ 

మునీ మెజుగువచ్చినరాతిని నీవు వారిలో! 


మసలకయుందు వేని? యొకనూరు కదల్బుము 
లోనియూహ మేల్మసకపుపాముగా మలకలై 
దుసికింతలు వోవ చూడు మానసమును దాటి 
యాత్మ యనినారటె! అస్రమయీమనస్సు నూగిసలన 
కల్లునా? తెలివికిన్‌ తలదొటినదా కృతన[త్రా! 


లొంగనియట్టై ఆ పలుకులోపలి చక్కరపాలు 
(గ్రుక్కిళుల్‌ మింగెదువో బెడంగు కనురెప్పల 
సంపెగ పచ్చి రేకు లాలింగనమున్‌ పానర్ఫుకొను 
లే కనుదమ్ముల తేటికూటమిన్‌ పొంగిన తేనెలో 
నొలికిపోయిన యీ వలపంటునో మునీ! 


(తూర్పులో తెల్లరేకలు తోచిన; ప్రక్కని రావిచెట్టు 
ఆకుల్లో ప్రాతర్మందానిలాలు కిలకిలా నవ్వినై.) 


నిశ్వనా థ్‌ 
సంకలనం: ముద్దుకృష్ణ 





వైతశకులు 


64 క్రంక్రివెడలిన యా లేతకారుజొన్న 
చేనిపై పిట్టలం దోలు చిన్నవాడ, 

దారి బోయెడువారల బారజూచి 
విసరుమా సుంత వడిసెల 


వెనుక నదిగా 


కంకి తినుచున్న యది గోరువంక ఇంత 
యాలసించిన నిలుచునా? చాలదూర 
మెగిరిపోయిన దప్పుడే 


దిగకు మంచె, 
బెడ్డలను నీకు నే దెచ్చి సెట్టుచుంటి; 
ఒత్తుగా బట్టె గడ్డి మీ గిత్తల కిది 
మేసరా యేమి? మా యావు టతేపుమాపు 
మొన్న మొన్నటిదనుక దా నన్ని యన్ని 
పొల నిచ్చెడి దైదు దినాలనుండి 
దూడకే చాలకున్న 


వీయేడు గడ్డి 


బొత్తుగా పట్టలేదు మొ పాలముగట్ల... 
నాల్గు గుప్పెళ్ళు చాలును నాకు 
బిట్ట 

వ్రాలినట్లుండె మా తోటపైన సుంత 
తోలుమా? 

నాల్గు గుప్పెళ్టు చాలు నాకు 
ఆసమై నొక తట్టెడుకోసిమాత్ర 
మేమిసేయుదు 


బిట్ట పోయినద లేద?) 


“సెనగ పూరైక దొడిగిన చిన్నదాన 
చిలుకయొక్కటిే వ్రాలె నా నులుపునందు 


నెంతతోలిన పోవ దే నేమి సేతు? 
మిరస లీయేడు మీకు సమృద్ది వంగ 
చెట్టు లిప్పుడిప్పుడె పూత పట్టుచుండె; 
బంతిపూవులు (ముగ్గుల పండువునకు 
నక్కరకువచ్చు; నియ్యెడ నొక్కమిరప 
పండుచున్నది. ...గోయక వదల దీని 
దోలుచుంటిని నే బిట్టు వ్రాలకుండ. 
గోసికొను మింక గుస్పెడు....దోసతీవ 
లున్న వాదరిగా, గాయలున్నవేమొ 
చూడుమీ!.... 

నాల్లుకజ్బల నూడబెటేకి 
కంకులను గొట్టుచుందు నా కంచె కేగి 
పచ్చజొన్నలు తీయని పాలుగారు 
లేత గింజలు నినుము కాలిచిన నింత 
తీసీ యుండదు; 

తట్టు నెత్తెదవదేల 
నూగు పోవ నూదెడిదన్కనాగలేవె?? 


“అప్పుడే యింటిదారి మాయావు పట్టె 
గుడితినేళ య్రైనది యిటం గూరుచున్న 


నెట్టు? 


తెచ్చితివి? 


లీ కంకె ముదిరిన దేల విజచి 


చాలు నా కివి తినుచుంచోదు!” 


“ఏను వచ్చెద తొందరయేల? నీకు 
దోసపం డొక్కటియు గూడ దొరకలేదె? 
యీ దరింగలవే గోసి యిత్తు రమ్ము! 
కళ లిట నొత్తుగా నుండె గాన నీకు 
దొరకలే దదే నూ మంచెదరిని గలవు 
కోసియుంచితి రమ్ము నీ కొటుకు నేను! 


ఆవు నాలుగుబారలే నరుగలేదు, 
తీసికొని యేగెదవుగాని దోసపండు 
కోసీయుంచితి రమ్ము నీకొణకు నేను, 
సెనగపూరైక దొడిగిన చిన్నదాన!?? 


సీంగళి- కాటూరి 


పూలబాసలు 


పూలబాసలు తెలుసు యెంకికీ 


తోట 
పూలమనసులు తెలుసు యెంకికీ! 
పూలమొక్కల నీటి 
జాలు గని నిలుసుండి, 
పూ లన్ని సీపాటె 
ఆలించె నంటారి, 
పూలబాసలు తెలుసు యెంకికీ 
తోట 


పూలమనసులు తెలుసు యెంకికీ! 
పూలంటు కాలంటి 
ఫున్న ముం దంటాది, 
వగలమారీ పడుసు 
నగ దొడిగె నంటాది, 
పూలబాసలు తెలుసు యెంకికీ 
తోట 
పూలమనసులు తెలుసు యెంకికీ! 
తలెత్తి పూపడవ 


పరిగెత్తుతావుంటె 
దారెంట పూలంగి 
దళ్లుమిడె నంటాది 
పూలబాసలు తెలుసు యెంకికీ 
తోట 
పూూలమననులు తెలుసు యెంకికీ! 
పూలతో వియ్యాలు 
పూలల్లో కయ్యాలు 
మానళ్లి pos 
తానె పూ ; 
పూలబాసలు తెలుసు యెంకికీ 
తోట 


పూూలమననులు తెలుసు యెంకికీ! 








నండరారి 
సంకలనం: ముద్దుకృష్ణ 





రొవోయి సిన్నవాడా! 
వమూవాడ 
రావోయి సీన్నవాడా! 
పోటూపొటుల ఏరు 
పొంగీ పొర్లే సోట 
రావోయి సిన్నవాడా! 
నూవాడ 
రావోయి సిన్నవాడా! 


ఎన్సెల ఎలుగుల్లోన 
ఏటీ నురగళ్లోన 
తెల్లని తెరసా సెత్తి 
తీయని గొంతు కెత్తి 
రావోయి సిన్నవాడ! 
మావాడ 
రావోయి సీన్నవాడా! 


వాలూ చూపుల చూస్తు 

కోలేస్తు నేవుంటె 

ఎండే తళుకుల సేస 

ఏటిలో నల వేతుగాని 
రావోయి సిన్నవాడా! 

మూవాడ 

రావోయి సిన్నవాడా! 

ఉబికే వాగుల్లోకి 

ఉయ్యెల లూగుతు పోయి 


సందరాన ప్రచ 
సెందురూని సెరుకొందం 
రావోయి సిన్నవాడా! 
మావాడ 


రావోయి సీన్నవాడా! 








రాపువాట 


(ప్రేయసి! లేచిరమ్ము చివురించిన మావుల క్రింద 
న్‌తల చ్చాయలలోన యౌవన వసంత 
శుభోదయ మయ్యె నవ్వుచున్‌ చేయికి జేయి జేర్చి 
సెరచింతనలన్‌ మరపీంచురాగముల్‌ దీయుచు 
వాసన ల్పురిమళించెడు చోటులయందు బోవగన్‌! 


వ్రాలిన సంజల న్మరలివచ్చెడు గోవుల 

బాలు తీయగా ద్‌ లెడుదాక (త్రాడులును దుత్తలు 
నావల బెట్టి సిగ్గులన్‌ సోలెడు చిన్నదాన 

యెటు చూచిన నెవ్వరు లేనిచోట నుయ్యాలల 
నెక్కి యూగ మనసయ్యెడు నీవును నేను వేడుకన్‌! 
పాడుట కొప్పవేని పడవల్నడిపించెడు 

నేటి త్రోవలే చూడగవద్దు లేతమనసుల్‌ 
తడిసేసెడు చెట్టచా గూడిన మేనులానుకొన 
కొమ్మల నాకులవోలె నొక్క మాటాడక 
కూరుచుంద మనువైన పొలమ్ముల గట్టు నీడలన్‌ 


అబ్బూరి 
అంగాంము 

ఒక పువ్వు 
నీ సిగకు 
నగయై సు 
మించినది... 

ఒక పులక 

నా యెదకు 


వగయై (భ్ర 
మించినది! 


ఒక తళుకు 


బె చెక్కు 
కురు. (2౫9౫ అ సంకలనం; ముద్దకృష 


లకు శోభ 
కూర్చినది- 
ఒక ములుకు 
నాగుండె 
లకు సోకి 
ఏర్చినది! 
ఒక పలుకు 
నీ పెదవు 
లకు వెనక 
దొగినది- 
ఒక్‌ ఆస 
నా బ్రదుకు 
సుక మాహ 
రించనది! 


నిన్నె కోరుదు నోయి! యితరుల 
నెన్న డెరుగనిదాన నోయీ! 
నాడు నే డేనాటికిని నీ 

దాననే నోయీ! 


మనసు నా కేకాంత మోయిీ! 
బ్రతుకు నాకు (పశాంత 'మోయీ! 
అంద మొముదదీప మోయిీ? 
వలపు నేనోయీ! 


సొగసు పువ్వులు సోలు ముద్దులు 
నలపుపన్నిరుల తుషారము 
వెలుగుతేటల పసిడిపువ్వులు 
కొన్క నీ కోయీ! 


విశ్వేశ్వరరావు 


రానుచం(ద్ర అప్పారావు 


౮30 సంకలనం: ముద్దుకృష్ణ 


ప్రియుడా 


వచ్చి లాలించేటి ప్రియుడా! 

నన్ను మచ్చికల నలరించు ప్రియుడా! 
హెచ్చయిన (ప్రమసుధ లిచ్చి 

“నన్ను వగల మరపించేటి ప్రియుడా! 
భవ మెంతొ భారమై" పరుగులెత్తేవేళ 


శ్గీర్ణమై నా గుండె శిథిలమయ్యేనేళ 
కన్నుగవలో నొక్క కొంతిపుంజము దాల్చి 

* విన్ననవ్వులు మోముపై చిందులాడగా 
(ప్రేనుతో మనసిచ్చి * ప్రీతితో నను దేర్చి 
రమ్యమధురాలాప రసము నాపై చిల్కి 
నడకలో నొకవింత నాట్యమాడుచునుండ 
సలుకులో నొకతీపి పలుకరించుచునుండ 
ఇరులు నీ నవ్వుతో విరిసిపోవగజేసి, 
మాటిమాటికి నాలొ మమత పెంపొందించి 


వచ్చి లాలించేటీ ప్రియుడా! 

నన్ను మచ్చికల నలరించు (ప్రియుడా! 
హెచ్చయిన (పేమసుధ లిచ్చి 

నన్ను వగల మరపించేటి ప్రియుడా! 


విశ్వసుందరమ్మ 


1. నన్ను తనియించి వగల.... 
2. బాధ నొందెడి వేళ 

3. చిరునవ్వు మోముపై చెలగ నా దరిజేర 
4. ప్రియ వచనముల దేర్భి 

5. మదిని మమత లూరగ జేసి 





బోర యా యలా్త ల | ౬ సంకలనం సుదుకృష 


నువ్వు నేనూ కలిసి 
పువ్వులో తావిలా 
తొనిలో తలపులా! 


నువ్వు నేనూ కలిసి 
కోకిలా గొంతులా 
గొంతులో కోర్కిలా! 


నువ్వు నేనూ కలిసి 
వెన్నెలా వెన్నలా 
వెన్నలో వెలుగులా! 
నువ్వు నేనూ కలిసి 
నింగిలో నీడలా 
నీడలో నిదరలా! 


నిండుప్రాయమ్మునకు తోడునీడయైన 
సిగ్గు సింగార మెరుగని చెలియ నీదు 
ముగుదచూపులు మా పఫూర్వపుణ్యమునను 
అడవి తొలకరి పూవులయట్లు దొరికె! 


ముళ్ళ పూదీవ గుంపుల చాళ్ళ నుండి 
కన్నెగాడుపు నీచిన కదలు నీదు 

వెన్నెల యిగుళ్ళ పయ్యెద వెలితి నుండి 
జవ్వనపు నీడలారిన చాలు మాకు! 


బాపిరాజు 


సడియు చప్పుడు లేని యీ యడవికోన 
అలతి సెలయేటి సొనల యీలలకు లయలు 
తెలియజెప్పు నీ రాగాల తీయదనము 

నలన పూలకారుపనళ్ళు పులకరించు! 





ఈ మలయపసవనమ్ములు ఈ మనోజ్ఞ 
యామినులు నీ ననుభవింప నా విరించి 
తెరవ నీ కొక్కెతకు ప్రసాదించెనేమొ 
వలపువలవంతలరుగని పడుచుదనము! 


వింటిబద్దల అంబులు విడుచు నీదు 
సులువునేర్పులలోని నాజూకుదనము 
అలరునిలుకాని కేనియు దెలియరామి 
(బదికిపోయిరి తబసి జవ్వనులు నిజము! 


ఈ మావిపై నుండి 
ఈవు కూ కూ యంచు 
ఆ మావిపై నుండ 
ఆప్హమాకూయంచు 


కొడాలి 


ఏమిబాసల జేతురే 
కోకిలా? ఏమిబాసల జేతురే? 


(పకృతి జన్యంబులై 
పరమరమ్యంబులౌ 
భావముల నొండొరుల 


ప్రణయ మొల్కెడునట్టు 


సల్కరించుచునుంటిరే 
కోయిలా! సల్కరించుచునుంటిరే? 


మనుజుల కగన్యుమై 
మహితశక్తిం గల్లి 
పరమామృతము లొల్కు 
ప్రణయవాక్కుల మీరు 


బాస లాడుచు నుంచిరే 
కోకిలా! బాస లాడుచు నుంటచిరే 


33 సంకలనం: ముద్దుకృష్ణ 


నైతాశకులు 


పరులు విన్నను మీదు 
పరువు పోవు నటంచు 
పాడుళోకము జూచి 

భయమె లేకను వలపు 


పలుకు లొడగ జెల్టునే 
కోకిలా! పలుకు లాడగ జెల్టునే? 


సరమ ప్రేమస్వరూ 
పంబులై లోకాల 
పాననంబుల జేయు 
ప్రణయకవులౌ మీకు 


పరులనేవా రుందురే 
కోకిలా! పరులనేవా రుందురే! 


చెలియయును నీవలెనె 
చివురుచాకుల మెక్కి 
చెవులపండువు గాగ, 
చిలుకంగ గానమ్ము 


చింత నీకేమున్నదే 
కోకిలా! చింత నీకేమున్నదే? 


చెంతగూర్చుని మోము 
చెలువు గుల్కగ వలపు 
దెలుపుచుం బలుకంగ 
చెలి చెంతలేని నా 


చింత లెన్నడు తీరునే 
కోకిలా! చింత లెన్నడు తీరునే? 


పాడవే కోకిలా? 
పాడవే యింపుగా! 
ప్రాణముల్‌ హాయిచే 
పరనళ మ్మొందగా! 


పాట పొడవె తీయగా 
కోకిలా? పాట పాడనె తీయగా! 


బసవరాజు 
(7 సంకలనం: ముద్దుకృష్ణ 


పరిచిత కంఠము 


రవకసనమున నవిగొ చుక్క 
లల్టుకొనెడు చందమామ 
వృత్షమ్ముల సందునుండి 
తొంగి తొంగి చూచుచుండె! 
కొండలోయ దిగెడు వాగు 
నుండి జీవజలము లవిగొ 
నురగ (గక్కు నలలతోడ 
గుసగుస లాడుచు పోయెడు 
పండువెన్నెలన్‌ మెయి పర 
నశ మొందగ కోకిలంపు 
పాటకు చెవియొగ్గి పూల 
వాసనకున్‌ మదిని పొంగి 
కూరుచుంటి సుఖముగ్‌ నీ 
కొండరాతిపైన నార! 
“యేమి టిద్ది సఖి యనుచు 
యెనర్‌ నన్ను పిలిచినట్టు 
అమృత మధురనాదముతో 
నాళ్మ కట్టుకట్టు లాగు 

ఈ కంఠము మున్నెపుడో 
నిన్నయటులున్న దహోో! 


సౌదామిని 


సహరుచి 


a 


అరమరలేని మన చిరతర స్నేహరుచుల్‌ 
కురిసిన వెన్నెలలా, అరవిరిసిన మళల్లియలా! 
మనమున నెవ్వగలే మాసెను, 

ఘనమగు నెయ్యములో 








మెరవుల గుంసేమో అది 


తరగని వెలుగేమో! 

దినములు నిముసమునైో చనియెను 
తిన్నని నడకలతో 

కన్నులతళుకేమో, అది 

పున్నెపు ప్రోవేమో! 
జీవితమున కంతా అది 

చెలువపు నిగ్గేమో! 
పరమ(ప్రేమకు చిహ్నమైన తెలి 

వెన్నెలకాంతుల 

సన్నపు తళుకేమో! 


నిశ్వసుందరనమ్మ 





1. విరిసిన 2. నడిచెను 3. బ్రతుకునకంతకును అది ప్రణయపు నిగ్గేమో, పరము (పేనుకు 
చిహ్నమ్మగునా పున్నమి చంద్రుని వెన్నెలతళ్కో! 


వైతాళకులు 


సదునాల్గుభువనాలు పరిసుప్తి నుండంగ 
మనము మెల్కొనియుంట మటచిపోతె? 
నీ కంటికొలికి నొక నీటిబిందువు నిళ్ళి 
ఖేదమో మోదమో 

భేదపరుసరాని నిశ్చలశోభ 
మాననీయంబయ్యె 


తక్కుగలవారి కంధంపురాత్రి 

మనపట్టునూత్ర మపుడనుకోని పట్టపగలనిపించె 
దాని నీ కపుడె తెలుప నాత్మ నెంచితి 

కొని యగ్రుకణము ముందు దుడిచి 

వెనుక ముచ్చటింపగబోతి 

నివు మందస్మితస్విన్నవైతి 

కనులు మెజుసెను 

కప్పు గాఢాంథకార మెద 

ఓ సుముఖి! ఓ సఖి! 


కవికొండల 
(36౧) సంకలనం: ముద్దుకృష్ణ 





శుక్రవారము 


(పినుమధుపూర్ణమైన నా హృదయపాత్ర 
నీ దినము నీ పెదవుల కందింతు ననెడు 
నాసలో గన్నువిచ్చితి, నమ్ఫత సరసి 
బ్రాతరున్మిషతమ్మాన పద్మమట్లు 
ఆ త్రిలోకైక జననిపాదాబ్దసవిధ 
భూమి, మీరితనే(త్రవై మోకరిల్లి 
నీవు పూజాసుమమ్మ వైనావు 

హృదయ 
కర్ణికామూలమున భక్తీ కందళించి 
అడరు పారవశ్యమ్మున తొడిమ యూడి 
నేను పూవునై పడితిని నీదు చెంత; 
జంటపూవుల యమృత నిశ్వాస సౌర 
భముల రోదసి శుగ్రవారము ధ్వనించె. 


అపుడు నిల్సితినోయి నా ప్రియు 
రాలి శాంతమనోజ్ఞరూపము 
తనివిదీరగ జూచు తలపున 


స్తంభసవిధమునన్‌ 


అహహ వికననమొందె నోయీ 
అపుడు నా కనుదోయి లక్ష్మీ 
తిలక సోటల ఫాలమండల 

దీప్తీ కొాలమునన్‌! 
నాట్యమాడిన దోయి మానుక 
నయనయుగళం బపుడు లక్ష్మీ 


కర్గ్ణపురోద్లీప్తముం బాల 


గండభాగములన్‌! 


నాయని 





చిరము నేత్రద్వయి విహారము 
చేయసాగిన దోయి లక్ష్మీ 
కలితకాంచన హారవిలస 
త్కంఠ దేశమునన్‌! 


గాఢరాగో ద్రిక్తమతినై 
కన్నుగవతో ముద్దులాడితి 
కటక కంకణ రుచిర లక్ష్మీ 
కర సరోజములన్‌! 


ఏమి చెప్పుదు సఖుడ నా హృద 
యేశ్వరీ మృదుపాదయుగళికి 
సాటివచ్చునొ రానొ యించుక 
స్టలజలేజములే! 


తన్మయంబై మామకాక్షి 
ద్వయము బంగరుబొమ్మ తొడిగిన 
పట్టురైకను విడువదాయెను 
(ప్రాణమి(త్రంబా! 


తెల్పనేరగదోయి లక్ష్మీ 
దేవి లోచనరోచి పల్కుల 
కేవలం బా నేత్రయుగళికి 
క్రీతదాసుండన్‌! 


నినశంకరశా స్త్రి) 


నౌ ప్రథమదృష్టి నీ సునర్ణాంగ జలజ 
మరనిరిసి తేలె నీ గానమందు బాల! 

ఆ మధురమూర్తి సంసృతులందె కోర్కి 
పూచి వాసించి నేడును వేచియుంటి! 


నీ నుధురగాన మానాడు నెమ్మివోలె 
పురి నెగయబోసి మిలమిల మెరసిపోవ 
నిపుల నేత్రాల సిము వీక్షణమ్ము 
లటు నిటుల సిగ్గుల నడయాడినాయి! 





నీ యొడిని ముద్దువీణియ నిలిపి మీట 
నంగుళీ చంచల కిసలయమ్ము లరుణ 
రాగముల వీణగళమ్ము జేగురించె 
కోకిలల పాటలే దాన రేకులెత్తె! 


చిన్ని చిని సిగ్గుచివురులు పన్ని నేడు 

తన యొడిని దొచుకొనియె యౌవనము నిన్ను 
ముసి ముసి యమాయకత్వమ్ము మూగవోయి 
పలుక జాలదొ పెదవులు వెలికి బారి! 


విశ్వేశ్వరరావు 
సహబంధము 


a 


ముసుగు తీయక లోకంపు గుసగుసలకు 
శిరసు వాల్చక వలిగాలి తెరలలోన 
మొలకనవ్వుతో కలలతో వలపు బరువు 
తావి పీలుపుతో నిత్యమ్ము స్వాగతమ్ము 
లాలపించెడి లేత గులాబికన్నె! 


నాకొరకె వేచి వరియించి నన్నె ఆమె 
ముద్దులిచ్చును చుక్కలమోనవికాంతి 
దారిలో కౌగలించును తలుపుశాంతి 
తరలు నిశ్శబ్దరేఖలో తాండవించు 
నన్ను కూడి నా నీడ వెన్నాడుకొనుచు! 


కంటనీర్వెట్టు మోదా[శ్రుకణము లనును 
నంతకే చోటులేదను సృష్టిచూపు 

కౌగిలింత సోలింతలో కన్నుమోడ్చు! 

క్రూర హేమంత శర్వరీ కుంతలముల 

లోల మధుమాస చంద్రికా లోచనముల 
కురియు ముద్దిదే యను కన్ను లరగమోడ్చు 
మరచి మరసించి జాలిలో మనుతలో వి 
లాస సుస్థాయి నెదపువ్వు గ్రాల్చివ్రేయు 

నా గులాబి! నెదపువ్వుక్‌ మ్మ! 


రావుచంద్ర అప్పొరావు 








సంకలనం: ముద్దుకృష్ణ 





రౌలి పడియున్న దానిమ్మ పూలటేకు 
లొలయు చోటుల సాంధ్య వాయువులలోన 
కనబడని భావముల సువాసనల కొణకు 
వినయమున బాల్యదృష్టి నిల్సితి నొకింత 
ప్రణయవతి! ప్రేమమునకు సారమ్ము లేదు! 


నీవు పొడిన కృష్ణవేణీ స్తవమ్ము 

హృదయ పదమున నొక సెలయేటు వోలె 
చల్లనగు తుంపురులు వెదజల్లు వేళ 
సలుకరాని గీతిక కలకల మొనర్చు 
ప్రణయవతి; (పేను శాంతికే భంగమగునొ! 


క్‌ *౦డ తిరిగీ కోన తిరిగీ 

చీరచెరగున కూరిచితిరా, 

గరికెపూల కంఠమాలు 

ఆవు నడిగీ అడిని నడిచీ 

పూలగిన్నెల పొందుపరిచితి 

గుమ్మపాలు కొమ్మతేనె; 

చాయవెన్నెలా లోయబయలా 
పచ్చికమెత్తల పానుపుపైనా 

(క్రో?) ((క్షో?? యంచు (కో? యనరా; 


అబ్బూరి 


నండూరి 





ఆమె కన్నులలో ననంతాంబరంపు 
నీలినీడలు కలవు 

వినిర్మలాంబు 
పూర గంభీర శాంత కాసార చిత్ర 
హృదయములలోని గాటంపు నిదురచాయ 
లందు నెడనెడ (గ్రమ్ము 

సంధ్యానసాన 
సమయమున నీపపాదప శాఖి కాగ 
పత్ర కుటిల మార్గముల లోపల వసించు 
ఇరుల గుసగుసల్‌ వానిలో నిపుడు నపుడు 
వినబడుచునుండు 

మరికొన్ని వేళలందు 
వానకొరుమబ్బుల మెయివన్నె వెనుక 
దాగు బాష్ప్రమ్ము లామె నేత్రములలోన 
పొంచుచుండును 

ఎదియొ అపూర్వ మధుర 
రక్తి స్ఫురియించుకాని అర్రమ్ముకొని 
భానగీతమ్ములవి.... 


జాగ్రత్త! జాగ్రత్త! మాయజగత్తని 
శాస్త్రము లెల్లను విప్పెదవు 
భాగ్యము భగము చంచలనుంచును 
బైరాగిధర్మము జౌప్పెదవు 

ఎవ్వారు విందు రీ పిచ్చిబోధనము 

లీ మధుమాసనిశీథమున? 
(ద్రాక్షరసాయనపా త్రిక పెదవుల 
దవుల దలంతురె చేదనుచు? 


కృష్ణశాస్త్రి 





సైతాళటలు 


ఓయి యతీశ్వర, చాలింక బోధన 
మూరక తెల్పకు నీ మతము! 
ఆనందభాండమునందు హాలహల 
మయ్యమ్యొ! విరసుడ, కలుసకుము! 


ఉన్మత్తకోకిల గానము సల్ఫెడి 
నుద్యానవాటికి మధురముగ! 
పొడవాటి లొద్దుగకొమ్మల నూగెడి 
బున్నమచందురు డుయ్యెలలు! 
ఆమని నుత్తున చైతన్య లోకము 
ఆనందపరవశమై సాగియు; 
సరిచేయు మో సఖి! భగ్ననిపంచిక 


సంధ్యలు సాటల బుచ్చెదము! 
సౌఖ్యనదీరసపూరమునం దంచ 
జంటవిధంబున నీదుదము! 


అక్కనే! కొండ నెక్కవే! 

నా సక్క నెంకీ, యెక్కవే, 

కొండ నెక్కవే! 

పక్కనూపులు మాని 

పయి కెల్లీపోదాము 
ఎక్ష_వె కొండ నెక్తున! 
వ నెంకీ, స! 
కొండ నెక్కవే! 

ముందు నువ్వుంచే నే 

కిందా నిలబడగలను 

నీ నీడనే తొక్కు 

కోని సులువుగ రాగల 
నెక,వె, కొండ | 
ప. నెంకీ, న 
కొండ నెక్కవే! 


రామిరెడ్డి 


తెల్లన్ని నీ పైట 

సల్లంగ యిసు రోల! 

ఆ గాలి నా కాలి కట్టే 

బగబగ మండు 
నెక్కవే, కొండ నెక్కవే! 
నా సక్క నెంకీ, యెక్కవ్వ్నే 
కొండ నెక్కవే! 

సదిమెట్టు పయికాల్లి 

పల్లకుండా సూడు 

పగబట్టు సామళ్లె 

పయికి సర్రున వత్తు 
నెక్కవే, కొండ నెక్కవే! 
నా సక్క నెంకీ, యెక్కవే, 
కొండ నెక్కవే! 


పవన పులకిత చంద్రాతప' ప్రఫుల్ల 
చారుశారద యామినీ సమయమందు 
వీధివీథుల మధురలో వెదకి వెదకి 
చేరుకొంటిని బృందావన సీను నేడు! 


నండూరి 


దూరముననుండి నీ మురళీరవమ్ము 
హృదయమున సోకినంత మేనెల్ల మరచి 
తిరుగుచుంటిని యమునానదీి విశాల 
పులిన సీమల, వెట్టీనైపోయి నేను! 


రవికరోద్దీప్త్ర హిమకరమ్ము వోలె 
రమ్యపింఛము, చి'త్రవర్ణముల దొలుక 
శిరము నూపుచు మోవిపై మురళి నూని 
యేది మతీయొకమారు వాయింపనోయి! 


మధుర చం|ద్రాతపములోని మూర్దనమ్ము 
మంజు సుమామృతములోని నుధురిమమ్ము 


పవన వీచికలందలి పరిమళమ్ము 
కలదు గోపాల! నీ వేణుగానమందు! 


ప్రకృతి పులకింప యమునాగస్రవంతి పొంగ 
“రాగవల్లిక చిగురింప ప్రణయగీతి 

పాడి నను గౌగిలించి గోపాలకృష్ణ! 

(పేమ దీరగ నొకముద్దు పెట్టుకొనుము. 


వేదుల 
1. ప్రసన్న 2. వివిక్త 
3. మృదు సమరమ్ములోని 4. భానము చిగుర్చ, బీల్చన[గోవినూది 
5. పరవశంజేసి నన్ను 6. తనివార, 


కీలకలలాడు వాలుజడనకై జగమెంత 
తపస్సానర్భెనో చెలియ భుజాన వ్రాలి 
కుచసీమ నటించుచు ఏటిదాటుతో 
తొడనునువంపులోన బడి తూలుచు 

మల్లెల పొలనవ్వుకాంతుల [శ్రుతిగా 
సువాసనల దొర్జును కోటి వసంత (థీలతోన్‌! 


జారినవాలుతో విరులజాలుల తొవులతో 
నెడందలో నూరు నిముగ్ర మోహన వయోరుచి 
వెల్లున సేసి సాక్కుచున్‌ 

నీరధిపై స్పురించు రజనీరస బింబమునోలె 
జాలి నన్నోరనుణీ ధరింపు మిక 

నొక్కుల సాయలలో గులాబిగాన్‌! 


జీవిత మాటగా సొగసుచిన్నెలపాటగ నవ్వి 
ఒక్కటన్‌ దేవి భవచ్చిరోజముల నించుక 
ముద్దిడనిమ్ము, చూపులన్‌ సేవలజేయనిమ్ము! 
హృది జేరిచి సోలగనిమ్ము దివ్యకాం 
త్యావిలసుందరో జ్ఞలరహో నిశలన్‌ 
జపియించుకొందునే! 





ఎరుగని కోర్కెల నెన్నో 
స్పురియించును, సొగసుదప్పి పూరించెడి నీ 


తరగలవాల్డడ ముసుగున 
నొరుగుదు లోకంపు దృష్టినుండి ప్రశాంతిన్‌! 


రానుచంద్ర అప్పొరాన 


నునుమబ్బు లేదున్కకొనలపై సోనిలౌ 
నెలవంక చిరునవ్వు చలువపాట 
తొలిప్రాద్దు పొడుపు రేకుల పైడిదారుల 
ఏరులౌ మంచుకన్నీరుపాట 


సావురాయుయ్యాల పాల యంచుల 
జాలులోౌ గాలి నీలాలసాట 
విరజాజికన్నె నిద్దురకన్ను రెప్పల 
కొల్వలౌ నెతావికలలసాట 


కలిసి నీ గొంతుత్రోవల 'సెలలుగట్టి 
అలల నుస్ఫాంగి, నా హృదయాంచలముల 
బారి, దాహాన బీటలువారి యెండు 
ఈ (బ్రతుకునిండ నిండిపోయినది చెలియ! 


ఒకపరి తీయనౌ బరువులొత్తగ 

జీవిత మంత (క్రుంగి వేరొకపరి తేలి యేలొ 
యెటకో జలదాల దాటి తారకల 
విశాలనీలపథరాజుల నెల్ల నతిక్రమించి 
పోయి కలియు సోలిసోలి చదలేటి 
తుషారపు స్వప్షరాసులన్‌! 


ఈవు తేనియగొంతెత్తితేని నీ క 
పోలములు చిరునవ్వు నేత్రాలుకూడ 
మరచి సర్వమ్ము సొగసుగా శిరసు ద్రిప్పు 
చెందులకొ సాడినట్టుండు నేదొ యేదొ! 


మరియు నేనేవో కలలు ముంగురుల జారి 
వాలి కనుబొమ్మ నునుగొమ్మ వంపులందు 
దూరి చూపుల చెక్కిళ్ళ జేరి మంద 
మందహాసంపు మసకలో మాయమాౌను! 


కృష్ణశాస్త్రి 


సత్యకి 


ఉదయ సంధ్యానవాంశువు లదుమ దద్ద 
రిల్లి అశాంతముల నుండి మెల్ల మెల్ల 
కుంచుకొనిపోవు నీ నీడకొనల వెంట 
చేరుకొందును నీ పదాంభోరుహములు? 


(ప్రబలమధ్యాహ్న తీజ్లాతపమున కలగి 
అలసిపోయిన నీ నీడ కలసీపోయి 
ప్రణయ భావాతిమధుర నిశ్రాంతికొరకు 
నీ శరీరాంచలము లంటి నిలిచియుందు! 


అపర సంధ్యార్రరోచుల నమృతరాగ 
మంజురంజితమ్మె సాగి మరల దెసలు 
క్రమ్ముకొనిపోవు నీ నీడ కలసివెడలి 
ఆ యనంతదిగంతమ్ము లానరింతు! 


ఆరిపేయవె దీపమూ, 
యెలుగులో నీమీద నిలపలేనే మనసు! 
ఆరిపేయనె దీషమూ? 


నాయని 


we se తోట సీకటైపోవాలి 
సీక్‌ సూడాలి నీ కళ్ళ తళతళలు 


46). సంకలనం; 


ఆరిపేయవె దీపమూ, 
యెలుగులో నీమీద నిలపలేనే మనసు! 
ఆరిపేయనె దీపమూ! 


తళుకుతో నీ రూపు తలుసుకొని తలుసుకొని 
సీకట్లో నా కళ్ళు సిల్దులడ సూడాలి! 


ఆరిపేయవె దీసమూ, 
యెలుగులో నీమీద నిలపలేనే మనసు! 
ఆరిపేయనె దీపమూ! 


సూపులే ఆపేసి రూపువూసే మరిసీ 

వొక రెరుగ కింకొకరు వొరిగి శిదరోదాము! 
ఆరిపేయవె దీపమూ, 
యెలుగులో నీమీద నిలపలేనే మనసు! 
ఆరిపేయవె దీపమూ! 


నండరూారి 


యూత్ర 


లో 


'పైరగాలితరంగాలపై నపూర్వ 
పరిమళవిలాసములు వెల్లి విరియసాగె 

ఓ సఖీ! చూడ మిరుగట్ట నొరసికొనుచు 
పొంగుచున్న దానందప్రపూర మిపుడు! 


ముంగురులపైన పూవులు ముడునవలదు 
వలదు తిలకమ్ము; కైెసేత వలదు మేన 
నిడిన కబరీభరము ముడివేయనలదు 
కొల మిదిగాదు, మన యలంకారములకు! 


తరతరమ్ముల (పేనుస్వతం[త్రు లరుగు 
దారిబోయెడు నూతనాధ్వగుల మసల 
బరిహసీంచెడు పాడు ప్రపంచమునకె 
పారవేయుము నీ యలంకారభరము! 


మూఢ విశ్వాస శృంఖలమ్ముల విదల్సి 
వలపు కౌగిటిముడి బట్టువడితిమేని 





_వైతాళకులు (7 సంకలనం: ముద్దుకృష్ణ 





మన శరీరసుఖస్పుర్ణమునకు, నేటి 
యణవణువుగూడ నవజీవ మనుభవించు! 


కోరికలనెల్ల మరచి నా కొరకు నీవు 

సీ కొరకు నేను, తొలివేగుబోక రాలు 
పూలజతవోలె, ఈ సుధాపూరమందు, 
తేలిపోదము, జన్మజన్మాలయా త్ర! 


నే భయంకర కాముకుడ 

నా కరాలచితిని 

కన్యకలు వెన్నకలె కరిగిపోదురు; 

ఇంత విడవిడని పూలు 

నను కని సమాధి రగులు పాట విని 
వత్తలై నలిగిపోవు 

అట్టే నను నీవు 

మోహళాపొలవలన 

పార్టు కెరటాల నురుగు కేశాలవలన 
సాగసువలన ఆకర్షించి శాసింతువు! 
అదిగొ నిరయాలోక కాఠిన్యమూర్ద 
ఖడ్గవిచ్చిన్న (స్త్రీకంఠనాళగళితరక్తలహరి, 
నా మురళి! 

రెండు గులాచిపూలవోలె 

కాల్వకెదురీది 

ఈ చంద్రికా రహోనిశీధిలో రహణేళిలో 
కలిసిపోదము! 
తప్పశోణితస్నాతమ్ములైనగాని పూలు 
యుగయుగాలను తావి ముంచబోవు! 


వేదుల 


రానుచంద్ర అప్పారావు 


వైతాశకులు (౮48 అ నంకలనం: ముద్దకృష్ణ 








ప్రళయము 


భాద్రపదమట! విమలాభ్రపథము (గ్రమ్ము 
స్త్‌ వినీలాంబుదోద్గత మ్మీ యఫండ 

వర్షధారా ప్రవాహమ్ము వచ్చి వచ్చి 

నా హృదయగోళమునయందు నదులు గట్టు! 


జ్లీర్ణవసనుండ నీ చలి చించుకొనెడు 

నా కృశీభూతదేహమ్ముపైకి సార్లు 

నీ ప్రవాహవేగము నిల్వనీదు నన్ను 
ప్రళభయసూచనయేమొ నా ప్రణయమునకు! 


అంతకంతకు దుర్వారమై ధరిత్రి 

యింతయును ముంచుకొనునటే యీ యకొండ 
విలయ జలరాశి నా నిరుపేదజీవ 

కళిక తనలోన నొక య[శ్రుకణముజేసి! 


ఆ మహాక్రూర జలరాశియం దనంత 
భంగము లుద(గగతుల నుప్పొంగు ననుము, 
అచట నా (ప్రమయను మజ్చియాకు సజచి 
నేను పవళించెదను సుధాని భృతమూర్తి! 


ప్రబత్రమ)) 


సరివలనశీలమైన నా స్వాంతమెట్టు 
నిల్చుకొన్నావు నీపయి నిశ్చలముగ, 

ఎట్టు హృదయేశ్వరీ, నీ కహూనగరిను 
గలిగె నింత మహావశీకరణశక్తి! 


అన్యనశవర్తిగాక, యిచ్చానుసార 
గతిని జరియించు నీ మత్తగజము, నౌర 
కట్టినావు భవద్గుణగణముతోడ 
ఇట్టి యాధోరణత నీకు నెట్టు గలిగె? 


నాయని 


సంకలనం; ముద్దుకృష్ణ 


నిస్మయోద్దీపకము భవద్విజయమహామ 
దేవి, నా కించుకేనియు తెలియదాయె, 

ఇంత సులువుగ, నీ మతిమంతు, డధిక 
గర్వి, యెట్టులు నీ పదా క్రాంతుడయ్యె! 


ఎంతటి ప్రభావమే లేని దీవిధాన 
భవ్య దివ్య నుహాస్వరూపంబు దాల్ళి, 
దేవి ఆత్మాభిమాని, సతిస్వతం'(త్రు 
జేసకొన్నావు దాసు, విచిత్రమొదవ! 


శినశంకరళా స్త్రీ 


రురాబజయిము 


బిరిబఫలములబోలు నీ పెదవు లెపుడు 
ఈ యధరమంటి వేడిముద్దిచ్చె నపుడె 
అంకితంబయ్యె నా హృదయంబు నీకు 
నృపతిము ద్రాంకితంబైన లేఖయట్ను! 


సిగ్గుపారదాటి పటుభుజాశ్లేషమందు 
ఎప్పు డీసఖి తనువు బంధించినావొ 
అర్పితంబయ్యె నపుడె నా యాత్మ నీకు 
రణసరాజితుడైన శా(త్రవుడువోలె! 


ఆమె నవనీతహృదయ, నా యంతరంగ 
శొంతిదేవత, ఆశాపథాంతరాళ 
పారిజాతమ్ము, (పేమజీవనవిభాత 
కైశికీగీతి, నా తహాకల్పవల్లి! ' 


ఆమె జగదీశమకుటా గ్రసీమునుండి 
యుర్విపై జారిన సుధామయూఖరేఖ, 


నోరి 


ఆమె మూడు లోకాల కల్యాణమునకు 
అవతరించిన యొక పవి(త్రానుభాన, 
మానము నా జన్మజన్మపుణ్యములు పండ 
ప్రొప్తమైని కేళీపరిత్యాగలీల, 

ఆమె పదసన్నిధాన దివ్యస్టలాన 
భక్తినముడనై నిలంబడినయపుడు 
తలపునకువచ్చు, నా పేదతనము నాకు! 


* 


“చెలియ! ఏ దేవి మంగళాశీస్సుమములు 
పరిమళించినవో మనశిరములందు 

ఒక తపస్సిద్దివోలె నేటికి లభించె 
నిరువురి మనోరథమ్ముల కేకఫలము!) 


అనిన, తారళ్యవిస్తారితాక్షి యగుచు, 

“స్వామి, మనతోటలో నీ వసంతవేళ 
పూచిన సుమమ్ము లా దేని పూజకొరకె!' 
అనుచు, నా చేయి తనచేత నదుముకొన్న 
యామె పదసన్నిధాన దివ్యస్టలాన 

నాక కల్లోలినీ పదన్యాసమునకు 
దరవినతమైన హరజటాభరమువోలె, 
నతుడనయ్యు, మహామహోన్నతి వహింతు! 


వేదుల 


1. కాలాల 2. పద్మాసీన భాగ్యలక్ష్మీ 


(థ్రలశ్రుతి 


అ౦తశ్రమపడి పావన మ(భ్రగంగ 
ధారుణికి దెచ్చినాడు భగీరథుండు 
అంతనుథియించి కలశరత్నాకరమ్ము 
అమృతభాండమ్ము పడసినా రమరవరులు! 


ముత్సురానేక పుణ్య జన్మములు పండి 
జాహ్నవీ స్వచ్చవును సుధాస్వాదుమూర్తి 








వైన నీ దివ్యసాన్నిధ్య మందుకొంటి 
బుడమికిన్‌ స్వర్గమున కొక్క ముడి రచించి 


ఇంతకాలమ్ముగా నా కదృష్టములయి 

ఎన్ని యానందధానుము లీ యనంత 
భువనసంధుల భాసిల్టు నవియు నేడు 
మత్ప్సదాక్రాంతములు భవన్మహిమజేసి! 


నౌ విరులతోట బెంచికొన్నాడ నొక్క 
పవడపు గులాబి మొక్క నా ప్రణయజీవ 
నమ్ము వర్షమ్ముగా ననయమ్ము కురిసి 
కొన్నినాళ్ళాయె సుకువూరకుసుమ మొకటి 
నవ్వె కలకలమని నా వనమ్ములోన 


అంత దానినే నా జీవితశయమ్ము 
పూవుగా వింతగా మారిపోయినటులు 
వలచికొన్నాడ నా ప్రసనమ్ము నేను 
నన్ను నునసార నా ప్రసూనమ్ము కనులు 
విచ్చి కొంచుచు గాలము పుళ్యనాము 
ఎదల నిళ్ళబ్దముగం బల్కరించుక్‌ "నుచు 


నాయని 


ఎట్టు లది దాపురించెనో యేమొ యంత 
నాకు సందుల శ్రోవల నల్లదిగియె 

నొక్క క్రూరార్కకిరణమ్ము ఉర్వి వాలి 

నా గులాబి సోలి శూలి నన్ను వీడె! 

అపుడు నావైపు చూచి నా యలరులేని 
శూన్యమౌ మోడు (మాకును జూచి యొక్క 
కోకిలమ్ము “కో”యని యేడ్చె గొంతునెత్తి 
మాకొణకు దారిబోయెడు మందపవను 
డొకడు జాలిగ నొక్క నిట్టూర్పు విసరె! 


కృష్ణశా స్రీ 
వైతాళకులు ( 52 } సంకలనం: ముద్దుకృష్ణ | 


అప్రాప్త మనోహరికి 


ఓ నవనీత కోమలనయోరుచిరాంగి 

యనుగ్రహింపు (పేమానుమితాస్మదీయ వచనావళులన్‌ 
EE సన్మానితుడైన యీ కనికుమారుని పల్కులు 
నీ మన్‌ జ్ఞ నేత్రానుగతాచ్చ శోభనము 

లందుకొనం దల లెత్తవేనియున్‌! 


చీకటిదారులందు వికసించిన వెన్నెలవోలె 
తీవ్రబాధాకులులైనవారలు సుధాసరసిన్‌ గొను స్నానమట్టు 
శ్యామాకృతిదాల్చి నాదు హృదయమ్మున నిల్చిన దివ్యరా 
నాకై కరుణించి తనువికాసము నింపుము నా మనమ్మునన! 
మోమున మోముజేర్చి నిను ముద్దిడుకోరికలేదు 

నీదు వక్షోమృదుళశయ్యపైని శిరసున్‌ 

గెడవాలిచి నేలు మళ్లికాదామసువాసనా 

మధురత ల్పరికింపగ గాంక్షలేదు 

నా (పేనుకు దారిజూపగ వరించితి నా యలరించు నెచ్చెలీ! 


నూనమతిన్‌ దృగంచలములన్‌ దొలుకాడెడు నీ మనోజ్జతల్‌ 
లోన నడంగు నశ్రువులలో 

దడుపన్‌ దలపెట్టబోక వైజ్ఞానిక 

సాధుభాషణములం దనియింపుము నన్ను 

నా మదిన్‌ లీనవుకమ్ము నన్గవుగిలింపుము నీ కమనీయళో భచే! 


(ప్రూర్ణివు 


ఆ యుదయాద్రినుండి యరుణారుణమౌ 
ముఖమెత్తి గాఢలజ్ఞాయుతనౌ నవోఢనలె 
సందడిసేయక తొంటితొంటి లోలాయతదృక్కులన్‌ 
' దశదిశాంతరముల్‌ పరికించి శూన్యమైపోయిన 

నా కుటీరపథమున్‌ గురుతింతువు, చాటు చాటునన్‌ 


అబ్బూరి 


ఈ వలిగాడ్సులెంత వడకించుచు నున్నను 

నీ ప్రవాళరేఖా విలసన్ముఖమ్ము దడిగట్టెడు సిగ్గున 
సంచలించినన్‌ మోవగరాని (ప్రేమను 

నిముక్తగవాక్ష పథమ్ము డిగ్గి 

నా గ్రేవకువత్తువెచ్తా పులకింపగ నా తృక్తీర్ణశయ్యయున్‌! 


సొంగులుదేరు తీయవలపుల్‌ 
హృదయమ్మును ముట్టడింపగా వంగి 
సుషుప్తివే ముడుపువారిన నా కనుబొమ్మలన్‌ 
సుధాలింగిత చుంబనమ్ముల చలింపగజేసి 
సుఖోదయావ్యధా భంగములన్‌ గలంతువు 


భనన్మృదులోద్బ్వసితానిలాహతిన్‌ 


ఆ నునుమబ్బు కౌగిళుల కందని 

నీ లనలీ మనోజ్ఞమౌ మేని సుధాద్యుతుల్‌ 

నిదుర మేలలుపన్‌ నననాఘమాస సంధ్యానిలమట్ను 

నా తనులతన్‌ పులకింపులతో స్పృశించి 

బాధానిశితమ్ము నా పువుటెదన్‌ గదియింతువు నీ యెడందతోన్‌! 


ఈ తృణశయ్యయందె నిదురించెద మిర్వురమున్‌ 
పరస్సరాద్దైత గతాత్మవృత్తిన 

భవద్భుజనల్టుల నన్ను బందెగన్‌జేతువు నీవు 

నేనపుడు నీ యమ్ఫతాసవమెల్ల ద్రావుచున్‌ 

రాతిరి నొక్క స్వప్న మధురక్షణమట్టుగ వెళ్ళబుచ్చుదున్‌! 


వేదుల 


1. దిశదిశాంతరముల్‌ 2. జీర్ణమై 


సైతాళకులు 


'ప్రహవి 


'హేమపాత్రల జందన మెండిపోయె 
ద్వారములు మోయుచున్నవి హారములను 
సొనలందింకె సొనకషాయగంధ 

మబల యొవని సగమయి కృశింతు? 


చెక్కు చెదరని పాపట చిక్కువడియె 
వేణిబంధము శిథిలమై పీరుదులందె 

కరగి చెరగిన తిలకరేఖలను దుడువ 

నతివ యెవడాహరించె నీ యాద్రహృధదిని! 


పొలుపొంగిన గతి పొంగు (పణయరకి 
నాపుకొనలేని పడుచు ప్రాయంబుతోడ 
నమ్మి యెవనికి నీ మనసమ్మికొంటి 
వువిద యీ మేఘమాస నవోదయముల! 


గొలియడుగుల నెవరికోసరము 
ఓ మోహశీలా, 
కదలి వచ్చితి వీ నిశీథమున? 


రాయప్రోలు 


కాలియందెలు ఘల్టుమను ననియొ 
ఓ వలపురాణిీ, 

కేల గైకొని మెల్లనడచెదవు! 
పులుగుతుటుము తటాన కీ చనుచు 


అర గూర్కి గూళుల 
బలుక, వెణపున దెసలు గాంచెదవు! 


నిలిచి యేమని యాలకించెదవు, 
నీ యడుగుసడికే 
యులికిపడి '“యెవిరనుచు మణుచెదవు! 
తెల్లవెన్నెల నీ దుకూలంబు 
మైపూతనిగ్గులు 
తెలియరావని యూహ సల్సెదవు! 
నీవు నడిచెడిబాట యెల్లెడల వ్యాపించు గంధపు 
దావు లెట్టుల కప్పిపుచ్చెదవు? ఓ ముద్దరాలా, 
నీ విహారము బయలుపటుచెదవు? 
రామిరెడ్డి 


నురచిసోవబోకె బాల 
మరచిపోవకే! 


అరచి అరచి పిలువలేను 
తరచి తరచి వెదకలేను 
పరచి మెగురుకాంక్షలతో 
పడి చెదురును నా గుండెలు 


మరచిసోవబోకె బాల 
మరచిసోవకే! 


హోరునునే వారిరాసీ 
మారుమోగే నా పాటలు; 
విరిగిపడే తరగలలో 
నురుగులలో పరుగులలో! 


మరచిపోవబోకే బాల 
మరచిపోవకే! 


ఒఫ్ట యిసుకబయలు 
ఒఫ్టి కదలి చదలు 


దవుదవ్వుల జరిగిపోవు 
దశదిశాంతరాళనుందు 


మరచిపోవబోకె బాల 
మరచిసోనకే! 


అదుముకొన్న నీ తలపుల 
చిదికి రాలు హృదయసుమము 
ఏరలేను రేకలనూ 

ఏరలేను పుస్పొడినీ! 


మరచిపోవబోకే బాల 
మరచిసోనకే! 








ఏ నాడు సీ మోని 
లేనవ్వు పోల్చునో 

ఏ రేయి చీకట్లు 

నీ చేయి తుడుచునో 
ఏ ప్రొద్దుపొడుపులో 
నీ (ప్రమ మొలుచునో 
ఆనాడు ఆ రేయి 

ఆ ప్రిద్దె రేకెత్తు 

నొ వాడినట్టి గుం 
డెలలోని పూగుత్తి! 


మరిగి కష్టపుటలల్‌ 
విరిగి, తుంపురలౌను 
వేగి నిశ్వాసముల్‌ 

వీగు, తుత్తునియలై 
మొయిలుచాటున దాగు, 
మయిలకన్నీ రపుడు 


అప్పుడో చిరునవ్వు! 
అప్పుడే చిగురాకు! 
రెప్పపాటున ముద్దు 
లప్పుగింతును నీకు! 
గాలిలో రెపెపల్‌ 
తేలివచ్చున దెపుడు 
ఏ తమస్సుల కొసల? 
స యుషస్సుల దెసల? 
నింగిలో చుక్కలో 
తొంగిచూచు సువార్త 
చెంగుచెంగున వచ్చి 


(మింగు నాదు నిరాశ 
నెప్పుడో చిరుకన్నె 
చెప్పువా చిరుకన్నె? 


(వైశాకురు Me on సంకలనం: ముద్దుకృష్ణ 





చెప్పువా చెప్పువా 
చెప్పునా చిరుకన్నె? 


(ముక్క 


సుక్కెక్క డున్నదో సూడవే చెల్లి! 
బారెడైనా కొండపైకి సాగిందేమొ! 
సుక్కెక్క డున్నదో సూడవే వెల్లి! 


విశ్వేశ్వర రావ 


తాను నిలిపిన గడువు 

దాటిపోనేలేదు- 

కాలు సేతులు స 

కంటుకెనిపోనాయి 
సుక్కెక్క డున్నదో సూడవే చెల్లి! 
బారెడైనా కొండ పైకి సాగిందేమొ! 
సుక్కెక్క డున్నదో సూడవే చెల్లి! 

సుక్కతోనే కొండ 

లెక్కొత్తు నన్నాడు- 

మబ్బొ మనిసో కొండ 

మలుపు పరకాయించి 
సుక్కెక్క డున్నదో సూడవే చెల్లి! 
బారెడైనా కొండపైకి సాగిందేమొ! 
సుక్కెక్క డున్నదో సూడవే చెల్లి! 


నొకచొకటిగా మెట్టు 
వొదిగి దిగి రావాలి- 
తోటయెలపల గలగ 
లేట్‌” యిననీనమ్మ 


సుక్కెక్క డున్నదో సూడవే చెల్లి! 
బారెడైనా కొండపైకి సాగిందేమొ! 
సుక్కెక్క డున్నదో సూడవే చెల్లి! 








వైతాళకులు 





నా సొగసు నన్నైన 

సూసుకోనీ డమ్మ- 
ఆవు మెళ్ళో మువ్వ 
లట్టె మోగినవేటొ! 


సుక్కెక్క డున్నదో సూడవే చెల్లి! 
బారెడైనా కొండపెకి సాగిందేమొ! 
సుక్కెక్క డున్నదో సూడవే చెల్లి! 


నిశలు ఫులకించె గనులకు నిదురరాదు 
పైదలీ యేమిటికి నన్ను బాధపెట్ట? 

ఏ పొదల దాగి పాడె దీ హృదయదళన 
దారుణములైన నగ్నగీతమ్ములెత్తి! 


నండూరి 


నా విరహగంధగీతి కన్వయము జెప్పు 
శిరసు లెత్తుచు నున్నవి చిగురు బొదలు 
నవ్వుచున్నది కడల నందంపుసందె 
కొవిరంగుల రంగ్లన మోవి విరిచి! 


కొసరి యాకుంబని చెణగులను లాగు 
గంధవహుని కౌగిటనుండి కరుణపదము 
లల్టుచున్నది శ్రుతుల బ్రాయంపువంశి 
నా హృదయ వేదనాలాపముల గరగ! 


వలపు పచ్చనిదని రక్తి మొలన బాడి 

విరహ మరుణమని యెద తపింప విసివి 
చెలిమి నల్లనిదని నిరసీంతు విపుడు 

(పేను ధవళిమయని యింక నినుతు వెపుడు? 


రాయప్రోలు 


Cs సంకలనం: ముద్దుకృష్ణ 


నైతాళటులు 


(క్రసురకృత్యమూు 


ఎవ్వడే నీ గళమ్మునం దిరవుకొనగ 
నేను విసరిన ప్రేమ ప్రసూనమాల 
నడుమ, నీవు చూడగబట్టి నలిపివైచి 
నీ కనులయందు నెత్తురుల్‌ నింపినాడు? 


భావి భాగ్యోదయ ప్రభా భాసమాన 
సుందరమైన స్వాస్నికానందమందు 
మైమజచియుండ, నెన్వడే, నుచ్చరించి 
నా యెడదలోన చురకత్తి నాటినాడు? 


ఈ నిరంతర తీ వ్రబాధానివృత్త 

మైన నా ముగ్రహ్రదయమ్ము నంతరాళ 
శూన్యతలి, నెవ్వడే నిలుచుండబెట్టి 
ఎడతెగని సంశయముల బంధించినాడు? 


ఈ యగమ్యవాయుపథమ్ము లేగనేర్చి 
మన నడుమ దూతలైన యీ నినయశీల 
పరమ పరమాణువులకు వాగ్భంధనమ్ము 
నెవ్వడే కఠోరముగ శాసించినాడు? 


ఎవ్వడే రాక్షసుడు, నునమీదనున్న 
యవధియంతయు తానయ్లై యాక్రమించి 
వికటదంస్రై భయంకర వికృతవదన 
విషమహాసుండు నన్నిట్లు వెక్కిరించు? 


అమరు నామెడ నీకు గాఢానురాగ 

నును మహాహర్షజనక వృతాంతకలన 
వరలుచున్నాడ నుత్ఫుల్లనదనుడనయి, 
శాంతి నెలకొన్నయది ప్రియాస్వాంతమందు! 


నాయిని 


నీవు హృదయేశ్వరి, నన్ను నెమ్మనమున 
నిరుపమ (పేమతోడ ధ్యానించుచుందు 
వనుపదమ్మని యవగతమగుచునుండు 
నాకు నీ ముఖపద్మవిలోకనమున! 


కర్మపరిపక్వమై శుభక్షణమునందు 
దైనకృప నుపలబ్దమై తావకీన 
పాణియనియెడి నిశ్చలపత్రమయ్యె 
లక్షీ, నాకిక జీవితాలంబనమ్ము! 


నిర్భర (పేమ వివశవై నీ వద్ధెర్య 
తిమిరముం దోలి సాహసోద్దీప్రితోడ 
పూర్ణ విశ్వాసమున మనఃపూర్వకముగ 
లీల మధురఃస్టలమ్ముపై వాలువరకు- 


కల్పము లతీతమైసోవుగాక దేవి, 
వేచియుందు వికస్వరలోచనముల 
ఏకనియతిని లోక మీక్షించుచున్న 
శ్రీమదవలో కితేశ్వరస్వామివోళి! 


న్లివశ రకరశా స్త్రీ) 


వమోమిడిచెట్టును అల్టుకొన్నదీ 
మాధవీ లతొకటీ 

యేమా రెండిటి (ప్రమసంపదా 
ఇంతింతనలేమూ! 


చూడలేక పాపిష్టి తుపానూ 
ఊడవీకె లతనూ 

మోడై పోయీ మామిడిచెట్టూ 
మొగము వేలవేసీ 


ముచ్చటైన ఆకులు కాయలనే 
వెచ్చని కన్నీళ్ఫోడ్చీ, 





పచ్చనాకులా బొమ్మరింటిలో 
పండొక్కటి రాల్ఫీ! 


మామిడిచెట్టూ మాధవిలతతో 
మాయలొ కలిసింది 
కామితమిచ్చే మామిడిపండూ 
కవులకు మిగిలింది! 


బసనరాజు 


ప్రియ నిరిక్రణము 


చింతమాను కొమ్మ పైన . 
వింతగాను గువ్వజంట 
సంతోషముతోడ సరస 
సల్గాపము లాడుచుండ 


వాడుటాకులన్నియు బడి 
వాడల నాడుచు బోవున్‌ 
చల్లని చిరుగాలిపాట 
మెల్లగ వీనులు సోకగ 


వాకిట నిలబడి అడుగుల 
చప్పుడైన యప్పుడెల్ల 
ఆత్రముతో నీవె వచ్చితని 
(భ్రమపడి చూతు నాథ! 


సౌదామిని 


ఎదలోపలి యెదలో నె 

మ్మదిలో జీనితరహస్యమార్గమ్ములలో 
వదలని కోరికవై నా 

బ్రదుకు బరువులెల్ల పాట పాడింతు సీ! 








టొరులన్నియు మాసె దశదిశలు ముంచెత్తె 
నిరం[ధ భయ దాంధకార జీమూతాళి! 
ప్రేయసీ, ప్రేయసీ! వెడలిపోయితివేల, 
ఆ యగమ్య తమస్వినీ గర్భకుహరాల? 


ఆ యఖాతంపు టేకాంతమ్ములో మోసీ 
మాయమై మెల్లగా నీ యడుగుసందడులు 
నా యెడదత్రోవనే పడి నడచినట్టయ్యె! 
నా యెడదలోననే మాయమైనట్టయ్యె! 


అంత నా గొంతులో “హా ప్రియా యను కేక 
అంతంత దివికేగె అంతంత దిగిపోయె 
తారలే కనువిచ్చి తమములే శ్రుతివిచ్చి 

ఆ రవము విని నన్ను గని జాలి నొందాయి! 


నాటినుండియు నేను (ప్రతి నిశీథతమంపు 
కొటుకల చాయ నొరులే రరయలేని తరి, 
చూచికొని చూచికొని శూన్యహృదయములోని 
“కో చెలీ! యని క్రుంగి క్రుంగి యేడ్డును సుమా! 


సడిలేని నడిరేయి బడిపోయినట్టి నీ 
కడియాల రవళులే చిరుగాజు మోతలే, 
వేలెత్తి చూపు జీవితపథమ్ములు నాకు; 
కేలెత్తి నడిపించు, నెల్లెత్తి నన్చిలుచు! 


కృష్ణళా స్రీ) 
బెటనొ, దవ్వు దవ్వుల నుండి యెగసివచ్చి 
శ్రవణముల పొలయించును చావు మేళ, 
మిది నిశీథి ఆకల్గాడ దీశ్వరీ, ప్ర 
చండ యామినీకింకిణీస్వనము దక్క 


C63) సంకలనం: ముద్దుకృష్ణ 


చానా బుక ల ను. 


నా మనస్సేనె చీల్సికొన్నాను ధగ ధ 

గాగ్ని కాంతితో దాన వెల్లారు నీ వి 

నీల మోహనమూర్తి గంటికి నద్ది 

నాను; తలపోసి మూర్చలో నణగినాను; 
కనులు విచ్చి మోయగలేక గాలిపరువు 
నిసరునకు దూలి దౌర్బల్య వివశుడనయి 
లోక మూర్ధ సంతోష విలోచనాల 
కాహుతిగ, రేక రేకగ నట్టె తీసి 

నల్లిసల జిమ్ముక్‌న్నాను- 

నా మనస్సు! 


రావుచంద్ర అప్పారావు 


నిన్ను దలపోయుచునె, నేం జిదుముకొనిపోతి, 
పచ్చికాయలు వట్టిపూవుల్టు రేకుల్లు! 

ఫల మెంచనైతి, 

లోపలితేనెం గొననెతి, 

అల సముద్రపుటోర తెలినురుగు కెరటాలు 

ఇసుకలోం చిరుబుడగ లెత్తించుటలు గంటి, 

మునిగి ముత్తెపు మూటముల్లై మోయగనైతి! 


నిన్ను దలపోయుచునె నేం జిదుముకొనిపోతి, 
పచ్చికాయలు వట్టిపూవుల్లు రేకుల్లు! 
క"ండనెత్తపుం జెట్టు కొమ్మపైం దినం దిన్ను 
గనవచ్చు నొక చుక్క కాంతికళ నాసీస్తీ 
తెట్టతెన్నే పట్టుదివ్వె తలియలగనైతి! 
నిన్ను దలపోయుచునె నేం జిదుముకొనిసోతి, 
పచ్చికాయలు వట్టిపూవుల్లు రేకుల్టు! 


కవికొండల 








నైతాళకులు (64౨ సంకలనం: ముద్దుకృష్ణ 








మిలి మింగిన నాయెంక 


యొంకివోంటేీపిళ్ల లేదోయ్‌, లేదోయ్‌! 
యెంకి నా వొంకింక రాదోయ్‌, రాదోయ్‌! 


మెళ్ళో పూసలపేరు 
తల్లో పూవులసేరు! 
కళ్ళెత్తితే సాలు 
కనకాబిసేకాలు! 


యెంకివోంటీపిల్ల లేదోయ్‌, లేదోయ్‌! 
యెంకి నా వొంకింక రాదోయ్‌, రాదోయ్‌! 


సెక్కిట సిన్నీ మచ్చ 
సెపితే సాలదు లచ్చ! 
వొక్కనవ్వే యేలు 
వోజ్జిరవాయిడూరాలు! 


యెంకివోంటీపిల్ల లేదోయ్‌, లేదోయ్‌! 
యెంకి నా వొంకింక రాదోయ్‌, రాదోయ్‌! 


పదమూ పొడిందంటె 
పాపాలు పోవాల! 
కతలూ సెప్పిందంటేె 
కలకొల ముండాల! 


యెంకివోంటిీపిల్ల లేదోయ్‌, లేదోయ్‌! 
యెంకి నా నొంకింక రాదోయ్‌, రాదోయ్‌! 


తోటంతా సీకట్టె 

దొడ్డ సీకటిమయమె! 
కూటేీ కెళితే గుండె 
గుబగుబనుంటా బయిమె! 


యెంకినోంటిీపిల్ల లేదోయ్‌, లేదోయ్‌! 
యెంకి నా వొంకింక రాదోయ్‌, రాదోయ్‌! 


సంకలనం: ముద్నుక్చష్త 





రాసోరింటికైన 
రంగుతెచ్చే పిల్ల! 

నా సొమ్ము నాగుండె 
నమిలి మింగిన పిల్ల! 


యెంకినోంటీపీల్ల లేదోయ్‌, లేదోయ్‌! 
యెంకి నా వొంకింక రాదోయ్‌, రాదోయ్‌! 


తెప్ప వోలిక చంద్రబింబం 
తేలిసోతోవుంది నింగిని- 
అందులో నా ముద్దు(పీయసి 
వుంది కాబోలు! 


ల్లేత.చిరునవ్వెందుకో, సిగ 
లోన వెన్నెలమళ్లె లెందుక్‌ి; 
చేతిసైగలు చేసి నన్నటు 
చేర రమ్మను టెందుకో? 
గడ్డిపువ్వుని నన్ను, (ప్రేయసి; 
గాలి తరగల తేలిపోతో 
కళ్ళలో అద్దాల మెరుగులు 
చల్లి కలచెద వెందుకే? 


నీకు నేనే కావలిస్తే, 

నింగి వొదులుకు నీవె, సీతా 
కోకచిలుకనొ, దేనివో అయి 
రాగలవు! 


నే నొద్దు కనకే- 


నండూరి 


నుత్తెములొ రళ్నాలొ యేరుతొ 
చిత్రమౌ నా నుబ్బుకడలినె 
అర్దచంద్రుడి దోనెలోనే 
ఆడుకుంచావు! 





ls 
విగ 
ain గే 
టం 
4 fn 
హ్‌ 5% 
ఓ2 8 
Sy sf. 
* ల 
ల 87 
త భే క ₹| 


విశ్వేశ్వరరావు 





రి గడగడ వడరీంచెన 


t 
4 


కలత నిదర 


కై 
శా ద 
a ¥ 

fy x3 EE 
pA hn 
స క 
తట్‌! 
EE 
Dr a a 


సౌదామిని 





లల సొగసంత యేటీపాలేనటర? 


యని 


జ 


వలల సొగవెంత యేటేపొలేనటర? 


చ రేయి న న్నాల్ల వేరవా రాజా, 
ఈ రేయి న వ్నొల్ల వేరవా రాజా, 





బకాశ మేసూలొో 
ఆణిగపోయిన రేయి, 
యేటి సెందురుడల్లె 
సొటుసూపుల కులికీ! 





ఆకాశ మావొరస 
అడిలిపోయిన రేయి, 
మాట లెరగని పొప 
యేటి గిలగిల సూసి! 


ఈ రేయి న న్నొల్ల నేరవా రాజా, 
యెన్నెలల సాగసంత మేటిసాలేనటర? 


ఆకాశ మో తీరు 

ఆవులించిన రేయి 

మిసమిసలతో యేటి 

ససలతో నను సుట్ట! 
ఈ రేయి న న్నొల్ల నేరవా రాజా, 
యెన్నెలల సొగసంత యేటిపాలేనటర? 


యెలుతురంతా మేసీ 
యేరు నెమరేసింది, 

కలవరపు నా బతుకు 
కలతనిద రయ్యింది! 


ఈ రేయి న న్నొల్ల నేరవా రాజా, 
యెన్నెలల సొగసంత యేటిపాలేనటర? 


ఒక్కతెను నాకేల 
వోపజాలని సుకము? 


ఈ రేయి న న్నొల్ల నేరవా రాజా! 
యెన్నెలల సొగసంత యేటిపాలేనటర? 


నండూరి 
వెదనారవము 


ఊరకే చలియించు నీరేయి వెన్నెలలు 
విరహ వీణా తరళ తరళ తం|త్రీగతుల, 

ఏ దిగంతాహ్వాన వేదనారవమేని 

కలచు తొందరలతో పలుకరించునొ కాని! 


వలిసెజ్జపై మల్లియలరెప్పులే వాల, 

వలయు నా బ్రతుకు శయ్యాశాంతిలో తేల 
దలసశరదానిలమ్ములు శర్వరీవిరహ 
సురభినిశ్వాసములు సౌగయించు దశదిశల్‌! 


చెలియా! పూయగరాని పూవు పొదం 

బూచెం (గ్రొత్తపుష్పమ్ము, మాపుల నీరెత్తెడి ముగ్తుం 
డొక్కడుం తలంపుల్‌ నిల్పె నామొగ్గపై, 
జెలువమ్మున్‌ వలపున్‌ తదాదిగ వృధా జీర్ణించి 
జీర్ణించి, శోషిలి, శాంతింపంగ నున 

వేమిం గలదో చెప్పంగం (బ్రేమావధిన్‌! 


మొగ్గం గట్టిన తొలికారుమోజు సయిచి, 
రేకుసాగిన మోహన బుతువు గడిపీ, 
కుసుమదశకయి యుత్కంఠగొనిన యోర్పు 
తుదిం గృశించెడి నిట్టూర్సుతోనె యిటుల! 


ఆకసమున మబ్బు దట్ట 

మై క్రమ్మెను, చిటపటమను 
చినుకుల తీయని పాటలు 
చెవుల కింపు గూర్చుచుండె, 
గున్నమావి కొమ్మలందు 
కోకిల పాడెడు పాటలు 
నిననచ్చుచునుండె! నిటె 
వేచియుంటిీ, నెప్పుడు ప్రియు 


మోటు (69) సంకలనం, ముర్దకృష్త 


రాయప్రోలు 


డరుదెంచెడునా, నే నెపు 

డా ముద్దుమొగమ్ము గాంతు 
నా యంచున్స్‌ నా హృదయ 
మ్మాతురతన్‌ జెందుచుండె! 


ప్రణయలేఖలు 


(శుతులు సరిచేసి యుష్మదంకితములైన 
కృతులు పాడగ వీణ పట్టితినిగాని 
కటకటా, ఏమి చెప్పుదు, కంఠమునకె 
కాక హస్తమునకును గాద్గద్య మొదవె! 


సౌదామిని 


ఎగిరి నీ పాదములచెంత కెట్స్‌ వచ్చి 
ప్రాలుదునొ యన్న యుత్సుకత్వమ్ము గలదు! 
సాధ్యసాధనమైన పక్షములజంట 
హృదయమునకుండి, లేద శరీరమునకు! 


2 


చిన్ని పొన్నారివయసున జెట్టునీడ 
పాగడపూదండ (గ్రుచ్చి నా సిగను దురుము 
నపుడు, చెవిదండ నీ వూదినట్టి ప్రణయ 
మంత్రరాజము ఫలసిద్దిమహితమగునె! 
హృదయ మనుపుట్టలోన నిద్రించుచున్న 
వల పనెడి నాగకన్యను వెలికిం దార్భి 
ఇచ్చవచ్చినయట్టు లాడించుచుండె 

నాటి యుపదేశమనియెడి నాగసరము! 


3 


అమృతమయమైన నీ కటాక్షముల నెట్టు 
సంతరించెనో, యీ నిండు చందనాను 
నన్యలావణ్యరాశి యైనాడు నేడు, 
సహజముగలేదు, వాని కీ చక్కదనము! 








వైతాశకులు 


నిన్ను నెద నిల్పి నేను ధ్యానించునట్టు 
నీవు న న్నైద నిల్పి ధ్యానింతువేని, 
అన్యయామృత బిందునిష్యంద మధుర 
భావసంయోగ రససిద్ది బడయనగును! 


సీంగరి- కాటూరి 





బవరులేని గవాక్షసంవృతతలాన 

నను? బిలిచి బందమేసె సుందరి యొకర్తు 
తెల్ల సురపొన్నపువుల సంకెళ్ళతోడ, 
ఇందులకు దైవ మొకండె యదృష్ట సాక్షి! 


చేతిలోం జేయివైచి నన్‌ జెప్పుమనియె 
తీయనియెలుంగుతో, నివి తెంప ననుచు, 
త్రెంచలే నెటులో సహియించువాండ 
సన్నగిల్హు హస్తమునుండి జాణుదాడ! 


ఈ నడికిరేయి వెన్నెలయెద చలించు 
పీలుసెదో *నా సఖా యని వేగిరించు; 
అనలమై కాల్ఫు నిళ్శబ్దమునె; కలంచి 
పరువులెత్తించు కడల నా బ్రతుకు నిపుడు! 


రాయ(ప్రోలు 


ఎన్నిమారులు సవరించుకిన్న చూపు 
తొలగవేమో యలమునేమొ నెలమొగాన 
చెదురునే బెదరి బెదరి చెలియ కురులు 
జాలిగా నీలమేఘ నిశ్వాసము లటు! 


నా కొరకె చాచు సఖి కంఠనాళమందు 
(మోగక చలించి చెరవడ్డ మూగబాధ 


సంకలనం: ముట్ట్డుకృష్ణ 


నైతాళీకురు 


ఎటు పీలుచు నన్ను ఆ చూపుటిరుల, కనులె 
పలుకనేరక విడి విడి పగులునేమొ! 
అయ్యయో! ఊర్వశీ విషాదార్షమూర్తి 

ఈ నిశీథాన నా హృదయాన నిండె 
పూర్ణిమాశుభ్రయామిని, బొగ్గవోలె, 

ఈ యెడదనోలె, కాలిపోయినది నేడు! 
ప్రాణసఖీ నీ సుదూరతల్చమున సుప్పి 

కట కలలు రావు, కలుగదు కలవరింత 
వేగిపో దిట, నీకయి, వేలు రేలు 

(బతుకు బ్రతుకెల్ల ఒక్క నేత్రముగ గాచి! 


కో యిలా కోయిలా 
కూయబోశే! 


గుండెలూ బద్దలూ 
చేయబోకే! 
కోయిలా కోయిలా 
కూయబోకే! 


తీయనీ రాగాలు 
తీయబోక్తే! 

తీపితో నా మనసు 
కోయబోకే! 
కోయిలా కోయిలా 
కూయబోక్తే! 

చిట్లి నీ జాపకం 

న 'వేయబోకే! 

చింతతో ప్రాణాలు 
తీయబోోకే! 
కోయిలా కోయిలా 
కూయబోకే! 


బసనరాజు 
సంకలనం: ముద్దుకృష్ణ 


శౌరద దినాంత రమణీయ సాంధ్యరాగ 
విమలపథముల నీనాండు వెళ్లివిరిసి 
నీ ప్రణయరాగ మెల్లెడ నిండుకొనియె! 


ఆ యెగిరివచ్చు పూర్వదిశాభిముఖము 

లైన ఫపులుగుంల ఉెక్కలల్టార్చులందు, 
మధుర కంఠధ్వనులయందు, మాటలందు, 
నీ బయలుదేరు సంగతియే భరించె! 


ప్రావడంభోదరముల వర్షములు మోచి 
శీతలమనోహరాంగ సుస్నీగ్రమూర్తి 
యుత్తరానిలుగర్భ ముణ్టూంత లూటె, 
నీ ప్రయాణభేరీ కమనీయరవము! 


ఈ మనోజ్ఞ కార్తికపూర్ణి మామహోద 
యావసరమునం బంగి బ్రహ్మాండమంత 
యైన నా యాత్మలో భవదమృతమూర్తి 
నిరుసను విలాస వేశముల్‌ పారలిసోయి! 


సీ వెడలుదారి కాచుకో నిశ్చయించు 
కొంటి, గొనుకగాం గన్నుయగ్‌”ల(కులందు 
దొచుకొంటి నిరంతర దహనశీల 
చిరవిరహనహ్ని ప్రాణముల్‌ మలుగువోట 
సేకరించిన యుష్టాశ్రుశీకరములు! 


నాయని 


వకుళమాలిక 


ఎంత చక్కని వెలుతు, రెంత చక్కని వెలుతు! 
రంత చక్కనిగాలి, యెంత చల్లనిగాలి! 
ఎంతకాలం బాయె ఈ సౌఖ్యమును గాంచి! 











నైతాశటరు 





మైమరచిపోవలయు మందమారుతములో 
చొక్కిసోవలె నేడు సూర్యకిరణాలలో 
పండువెన్నెలలోన పరవశము కావలయు! 


ఈ పేటికాద్వార మెవరు తెరచినవారు? 
కొనిపించదు స్వామి కరముపోలిక నేడు! 
ఈ కరస్పర్భ నే నెరిగినది కాదు, మును 
నా స్వామి యరుదెంచినాడేమొ యనుకొందు! 


ఎంత చక్కనివాడొ, ఎంత చల్లనివాడొ! 
ఎవ్వరో మీరునా కెరుగరాకున్నారు, 

తీసివేయకుడు నన్‌ తీసివేయకుడయ్య, 
నా స్వామికోసమై నన్నుండనిం డిచట! 


ఎంత చక్కనిచేయి, ఎంత చల్లనిచేయి! 
చిగురుటాకునుబోలు చేయి నా నాథునిది! 
అతని హస్తము సోకినంతనే నా మేన 
అంకురించును పులక లానందగరిమాన! 


వాడిపోయిన జీర్ణవకుళమాలగ నెంచి 
తీసివేయకుడు నన్‌ తీసివేయకుడయ్య! 


నువ్వచే, నువ్వటే! 
పువ్వువంటీ వయసు, 
నవ్వులంటిన సొగసు, 
రువ్వి నా యెదపైన 
పర్వులెత్తావటే! 

నువ్వటే, నువ్వచే! 


శినశంకరళా స్త్రీ 


నువ్వచ్చే నువ్వదే! 
కన్వించి నా కొంక్ష 
తవ్వించి నొ కలలు, 


740 _సంకలనం; ముద్దుకృష్ణ 








నైతాశకులు 


దవ్వు దవ్వుల కెటకొ 
పర్వులెతావటే! 
నున్వటే, నువ్వటే! 


నువ్వటే, నువ్వటే! 
జవ్వనీ, ప్రణయినీ! 
మన్వంపు వగలాడి! 
నవ్వుతూ నను వదలి 
రివ్వురివ్వున పోతి, 

నువ్వటే నువ్వటే! 


ఇది పగిలిపోవుననుభయ మ్మింతవణుకు 
ఈ తలంపున, నానంద మిపుడు పొంగు; 
పగిలిపోయిన చెక్కలపట్టు విడున 
కీవు సాధోనిధాన మీదించెద వని! 


ఇది పగిలిపోవుననుభయ మ్మింతవణుకు 
ఈ తలంపున, నిపు డుల్హ మిగురులెత్తు; 
తునిగిపోయిన చెక్కలతో పయోధి 
గర్భమున రత్నరథ మీవు కట్టెదవని! 


ఇది పగిలిపోవుననుభయ మ్మింతవటకు 
ఈ తలంపున, నిపు డాత్మ కింత శాంతి, 
విరిగిపోయిన చెక్కల దరికిం జేర్చి 

నీ చితికి కొష్టములుగ మన్నించెదవని! 


BD 


బాబరొజూీ 


నాయుని 


సంకలనం: ముద్దుకృష్ణ 


(బ్రవుడు?) 


సక్షములు రెండు సర్వ ప్రపంచమునకు 
కృష్ణపక్ష మొకటె నాకు కేనలమ్ము; 

నీవె నిశ్చయమ్ముగా జీనితేశ్వ 

రీ నిదానంబ నీ వైపరీత్యమునకు! 


ఎల్లకాల మమావాస్యయే మదీయ 
హృదయమున; ఎన్నడేని నీ వదనచంద్ర 
కాంతి రోచునమేని, ఆ క్షణమునందు 
మాత్రము, చతుర్ధశిరాత్రి మాడ్కినుండు! 


స్వచ్చ భవదీయ ముఖశరచ్చం ద్రరోచి 
ప్రణయినీ, చెప్పు మింక నెప్పటికి తోచు 
అంధకారము విరిసి నిరంతరముగ 
పూర్ణిమాపూర్ణయామిని పాలుచు టెపుడు? 


శివశంకరళా స్త్రీ) 


ప్రణయినీ గీతము 


సందె జారె, చుట్టుపక్క 
మినుకుమినుకు దీపమ్ములు 
వెలుగుచుండె దూరమ్మున 
కోవెలలో హాయిగాను 
మేళము వినవచ్చుచుండె; 


చల్లగ వెన్నెలలు కన్న 
తల్లినోలె కాయు, గాని, 
మనసేమో మాటుమణిగ! 


సౌదామిని 


వైతాళకులు 





సంకలనం: ముద్దుకృష్ణ 


(కాలపు నా యెంకా 


దూొరాన నా రాజు కే రాయిడౌనో, 
ఈ రోజు నా రాత లే రాలపాలో? 


సీమ సీటుకనగానె 
సెదిరిపోతది మనసు, 
కాకమ్మ సేతైన 
కబురంప డారాజు! 


దూరాన నా రాజు కే రాయిడౌనో, 
ఈ రోజు నా రాత లే రాలపాలో? 


కళ్ళ కేదో మబ్బు 
కమ్మిన ట్టుంటాది, 
నిదరల్లె నా వొల్లు 
నీరసిస్తున్నాది, 


దూరాన నా రాజు కే రాయిడౌనో, 
ఈ రోజు నా రాత లే రాలపాలో? 


అవు *“లంబాో యంట 
అడలిపోతుండాయి, 
గుండెల్లో వుండుండి 
గుబులు బిగులౌతాది! 


దూరాన నా రాజు కే రాయిడౌనో, 
ఈ రోజు నా రాత లే రాలపాలో? 


తులిసెన్ము వొరిగింది 
తొలిప్రూస పెరిగింది 
మనసులో నా బొమ్మ 
మసకమస కేసింది! 


దూరాన నా రాజు కే రాయిడౌనో, 
ఈ రోజు నా రాత లే రాలపాలో? 


నండూరి 
వైతాళకులు ( 77 : సంకలనం: ముద్దుకృష్ణ 


పేయసీ 


లో 


(ప్రేయసీ, యేల వింటి నీ పేరు నేను 
ఆలకించిన దాది, నామాకశ్షరముల 

నేమి వింతయొ కాని మదీయహృదయ 
దు్యువార్దిని మథన ముద్భూత మయ్యె! 


అధికమైన కొలందిని మథన మకట 
ఉద్గమించెను కాలకూటో గ్రవిషము, 
ప్రేయసీ, నిల్పితిని దాని బిగియబట్టి 
కంఠ కుహరమ్మునందు శంకరుని భాతి! 


ఉత్సుకతతో నిరీక్షించుచున్నవాడ 
భవ్యలక్ష్మీ సమాగమ ప్రాప్తి కొరకు 

పూర్ణ నిరతావ్యయ సుధానుభూతి కొరకు, 
ఎన్నటికి నాకు లభించు నివి యెరుంగ! 


శినశంకరళా స్త్రీ) 


విరహ తోరణము 


వినరా వీ విభావరీ 
వేలాశాలల నీ మృదు 
వసనాంచలముల గుసగుసలో, 


మసలు చరణ మంజీరము 
కొసరు జాలి పలుకరింతలో! 


ఈ కుటీర ముఖద్వార 
మిందే వ్రేలాడి సగము 
వాడి, విరహతోరణమ్మునై, 


వలపంత సడలి, నేల జీ 
రాడ్కి యెన్నినాళ్ళు మనుదునో! 


రల తు క్‌ యటం లను వదాకు. 








ఇపుడు వత్తువా నీ కొర 
కెదురుచూదచు నీ వియోగి 
యెడద మంచుజడులు కురియును, 


నూ పేమో, రే పెటకో 
వెడలి చనునొ, నిదుర మునుగునో! 


ఆరలేని నా కోరిక 
కారుచూపు చొరగ, చీలి, 
కాలి, కుములు ఈ చీకటితో, 


కాగి క్రాగి నీ కొరకై. 
కరవులోననే నశింతునో! 


స్రీ మనోజ్ఞ కాంచన కొం 
చీనుణి ఘంటాగళములు 
ఏకాంతము కరగ మోయగా, 


విన నరచే బ్రతుకు దాల్చి 
యెడద మోత కెంత యెడ్డునో! 


ఈ వియోగ నిరాశాక్ష 
ణక్షణ ప్రతీక చెదరి 
ఎగసి, ఎగసీ, పగిలిపోదునో! 


పగ లరుగని (పవాసమున 
కిక్క వేకువ రేకు విరియదో! 


ఆకస మాళోనముగ, 
లోక మెల్ల వీనుగ, కా 
లాంతమునకు కాచియుందునా' 


ఆసలేని ఆసకు, ప్రొ 
ణాంతమేని, వేచియుందువా! 


చివురింపదొ చై(త్రశుభో 
త్స విభాతకల్యాణము 
ఈ దరిద్ర హేమంతమున! 


కృష్ణశా స్రీ 
సంకలనం: ముద్దుకృష్ణ 





ఆ నాటి నా వోడు సెందురూడా, 
అలిగి రాలేదోయి సెందురూడా! 


యెంకి, మన మిద్దరమె 
యెవ్వరొ ద్దన్నాడు; 
యీ సేలుయీ తోట 
లింక నీ వన్నాడు; 


మాటాడుతుండంగ సెందురూడా, 
మంచిదా పోయేవు సెందురూడా! 


కలకాల మీ దినమె 
నలుసు మన కన్నాడు; 
గాల్లికైనా తాను 

కవుగి లీ నన్నాడు 


నను సూసి నవ్వేవు సెందురూడా, 
నాయమా నా ముద్దు సెందురూడా! 


నౌకొసి సూశాడు 

నీకాసీ సూశాడు; 

మద్దె సెంద్రుడె మనకు 

పెద్దమని సన్నాడు 
కన్నీరు నీ కేల సెందురూడా, 
కనికారమే శాన సెందురూడా! 


నేనుమా యమ్మ యొడిలోన నింతవాడ 
నైనయపుడు, నాలోన, నీ యఖిల మిమిడి 
యుండెం గావలె, నేటి కిట్టుబికివచ్చి 

చిత్ర చిత్ర భావాకృతుల్‌ చెలువు మిగిలె! 


80 సంకలనం: ముద్దుకృష్ణ 


నండూరి 





పాడుటకు మున్ను కంఠగర్భమున నెజుగ 
రాక యవ్యక్తమై యున్న రాగమట్టు, 
నిభృత చిక్కణమూర్తులు నీవు నిసువు 
లిన్ని సుఖములు దాగినా రెటుల దేవి! 


అస్మదీయ హృదబ్దనాళాంతరమున 
బీజరూపమ్ముగా నుండి, విశ్వమంత 
ఇది బహిర్గతమగుదాక యెరుగలేన 
అంత నవ్యక్త శిశుమూర్తి వ్రతినెట్టు? 


విశ్వనాథ 
బాష్న్బదొత్యము 


జీవనగంగా హరితతటంబున6 
బింతాపటతరు మూలమునన్‌ 
ఏల యధోముఖివై గడతెంచెద 
వివ్విధి యౌవననిశలన్‌ 
ఆవలిగట్టున స్వప్ప్షపురంబున 
నవ్యయ నిర్వ్రతి వనులన్‌, 
డోలాఖేలనరతుం డౌ ప్రియునిం గ 
డుంగడు భావన సల్పెదవో! 


నీ వయసెల్ల హృదిశుని చింతన 
నిర్మల ధూపము పగిదిన్‌ 

గాలెడి నబలా, రేయింబవళులు 
గంధము జిమ్ముచు నల్లడలన్‌ 


ధావమాన శరదంబుద శకలపు 
దౌత్యము నమ్మిటు వేచెదవే? 
చాలు నిరీక్షణ, చాలిడం జింతన, 
చాలు రహస్య వియోగహతుల్‌! 


జీవనసంధ్యాపరిణత బాష్పుస 
చేతననీరవ దూతికలన్‌ 
గాలపయోనిధి6 బ్షపుటంబులం 
గదలింపుము ప్రియుకడకున్‌! 


హో! విధివశ్యతం జేరుదు రవ్వలి 
యంబరచుంబితటంబునన! 


బొలతపస్విని! యెపు డున 
వల్లభుం డొసంగును దర్శనమున్‌; 
శ్రావణ నీరద మాలిక లిరువురి 
శయ్యాడోలికలై యూలన్‌! 


రామిరెడ్డి 


ప్రణయ యాత్రె 


నినుచునుందును విన్నది విననియట్లు 
కనుచునుందును గన్నది కననియట్టు, 
స్వప్పగాథలవలె, ప్రపంచములవోలె, 
చిత్రములు దేవి, నా బహిళ్ళేస్టితములు! 


సంతతమ్మును విమల తేజః(ప్రశాంత 
మోహనమైన నీ (పీనుమూర్తిలోన 
అన్యయానంద మధుర రేఖాంచలములు 
దిద్దుకొనుచుందు! 


నాయని 


నాం... 
లా 


లేసకే నా యెంకి, లేపకే నిదర 
ఈపొటి సుకము, నే నింతవర కెరగనే! 


కలలోన నా యెంకి 
కతలు సెపుతున్నాదీ, 
వులికులికి పడుకుంట 
వూకొట్టుతున్నాను! 


వైతాళకులు (82 సంకలనం: ముద్దుకృష్ణ 


లేపకే నా యెంకి, లేపకే నిదర, 
ఈపొటి సుకము, నే నింతవర కెరగనే! 


కతలోని మనిసలె 

న్న 
కాసింతలో మారి, 
కనికట్టు పనులతో 
కత నడుపుతున్నాది; 


లేపకే నా యెంకి, లేసకే నిదర, 
ఈపాటి సుకము, నే నింతవర కెరగనే! 
రెక్కలతా పై కెగిరి 
సుక్కల్లె దిగుతాది, 
కొత్త ఫువ్వుల కులుకు 
కొత్త మెరుపుల తళుకు 


లేపకే నా యెంకి, లేపకే నిదర, 
ఈపాటీ సుకము, నే నింతవర కెరగనే! 


తెలివి రానీయకే, 

కల కరిగిపోతాది, 
ఒక్క నేనె నీకు 
పెక్కు నీవులు నాకు; 


లేసకే నా యెంకి, లేపకే నిదర, 
ఈపాటి సుకము, నే నింతవర కెరగనే! 


నండూరి 


పూలమాలికీ లల్లినందుకు 
కరకుకత్తులె కానుకాయెను 
*త్రేనెసుధలను చల్లినందుకు, 
తేచిపోటుల కాటులామెను! 


నిరహవ్యధలు! విరహవ్యధలు! 
ఓర్వలేని విరహవ్యధలు! 











1. లిచ్చి 


అన్ని “మండి గుండెలోన 
ఆర “దేమి చేతునే! 


మలయపవనుడు *పారిపోయె 
"మాధవీ, మృదుసౌరభము గొని; 
కి నిలువలేని చలువకానుక 
లిచ్చినాడుగదమ్మ నీకు! 


గరళమగునొ కట్టకడకు 
మురళిసన్నిభ గానమగునో! 
వేచియుండుము వేగపడకా 
కాచియుండుము మాలతీ! * 


ఈసు లేనీ లోకమేదో! 
ఎరిగి తెలియుము మాలతీ! 
వెరపెరుంగని లోక మేదో 
వెదకి తెలియుము మాలతీ! 


విశ్వసుందరన్ము 


2. తీయతేనియ లొసగినందుకు 


3. ఓర్వజాలని 4. అగ్ని రగిలెను 
5, ఆరదేమిటి సేతునే 6. పరచిపోయే 


7. మాలతీ 
9, వేచి 


8. విలువ యెరుగని 


* అసదెరుంగక మిట్టుపడ 
ని యాశలన్నియు గూలునేమో?! 


నైతాళకుం 


(ప్రాణసఖుడె నా కోసమై పంపినాడు 
పల్లకీ అన హృదయమ్ము జల్టుమనియె; 
వీడని వియోగమున వేగు మోడుమేను 
తలిరుతోరణమై సుమదామ మాయె! 


చెదరు చేతుల నెటొ కయిసేసుకొంటి 
మొయిలు వసనమ్ములో ప్రొద్దుపొడుపునగలొ, 


ఏదొ కొలుచు హాయియో- ఏదొ తేల్బు 
భారమో యేమొ సైరింప నేరనైతి! 


కొసరు సడల తూగాడుచు కూరుచుంటి 
పూలపల్లకిలో పూలమాల నేను! 

“క యనగ, “నాహొహో:: యన బోయవాండ్రు, 
దారిబడి నిల్చి చూచె, నూరూరు నాడు! 


“ఓ యనగ, “నాహెహోే” యన బోయవాండ్రు, 
వీటి వెలుపల మేళ్కొనె తోటతెరువు! 
“ఓ యనగ “నిహెహో యన బోయవాండ్రు, 
తోటపొలిమేర కాలువ తొనకె, నిదర! 


లకీ 
న్య 
సంత వల్లిక పల్లకీ! శక్రదాప 


నక్రరేఖ పల్లకీ! 


పలకీ! 
స్వ 


ప్రణయపల్లకి పల్లకీ! ప్రసవభర న 
| 


మధుస్వవ్ష్న శాఖ 


వత్త 


Ce 


వేత్సలాఫాలమున నెలవంక గుటుతు 
కందళించి, వికాసించి, కళలుదేటి, 
తరుణ శారద రాకాసుధాకరాచ 

బింబము లనంతములు లెక్క పెట్టుక్‌ "నెడు 


ఈ యమర్త్యాచ్భ చంద్రిక నెన్నినాళ్ళు 

నా తనువు ముంచుకొను, నన్నినాళ్ళు ఒక్క 
యీ శరత్తేమి, నాది సదాశివత్వ 

పదవి! 


నాయిని 





కోయిల 


క్ర మ్మలో కోయిలా, “కో? యంటదే, 
రాగతనమో యేమొ, బాగు వో గెరుగదే, 
కొన్ములో కోయిలా కో? యంటదే! 


యెంకి దూరానుండ 
యేటీదరి నే నుంటి, 
సావాస మింకెవరు 

సంద డెవరో నంటి; 


కొమ్మలో కోయిలా “కో? యంటదే, 
రాగతనమో యేమొ, బాగు వో గెరుగదే, 
కొమ్మలో కోయిలా, “కో? యంటదే! 


పూలెరుగు నా కోత 
సీ రెరుగు నా మోత, 
మనుగడల కెవరితో 
మనసు కలిపేదంటి; 


కొమ్మలో కోయిలా, “కో? యంటదే 
రాగతనమో యేమొ, బాగు వో గెరుగదే 
కొమ్మలో కోయిలా, కో? యంటదే! 


యేటి కడుపున దాగి 
తోట నిదరోయింది, 
ఆలనా నా సొదకు 

పాలనా యనుకొంటి; 


కొమ్మలో కోయిలా, “కో? యంటదే 
రాగతనమో యేమొ, బాగు వో గెరుగదే 
కొమ్మలో కోయిలా, “కో? యంటదే! 


తరిమి తరిమేశాను, 
తిరిగి “కోకో? యంది 
ఆడిందె ఆటగా 
పొడిందె పాటగా; 





నైతాళకులు ౮86. | = నంకలనం: ముద్దుకృష్ణ | 


కొమ్మలో కోయిలా, “కో? యంటదే, 
రాగతనమో యేమొ బాగు వో గెరుగద్దే, 
కొమ్మలో కోయిలా **క్రో?? యంటదే! 


నండూరి 


కాగితమ్మున, పసినాడు కట్టి, కత్తి 
పడవ పాటుడునీటిలో విడిచినావు, 
పొలబుగ్గలపై నవ్వు తేలిపోవ, 

చిన్ని ర్రేగంటిచూపుల నన్నుజూచి! 


ఏను పసిబాలకుడను, ని న్నేమరించి, 
తోడి చెలికాండ్రు నవ్వులు తూరుసెత్త 

తడిసి ముడుతలుసడిన యా పడన నెటులొ 
తెచ్చి, నా పూవుచెద ప్రతిష్టించుకొంటి! 


అంత కొన్నాళ్ళ, కీవు నే, నచట నిచట 
గాలితరగల ని నవ్వు తేలిరాదు, 
నీ సుధాపాంగరేఖిలు నిలిచిపోవ 
(కుంగిపోయిన నా "ఏదగుండె నిపుడు! 


కాగిత మ్మది, యినుమునకన్న నినుము, 
ఆ చిరుతకత్తి పదనున కంతులేదు, 
అచ్చట (ప్రమస్రవంతి యవ్యాహతముగ 
కదలుచుండుటవబేస్కే నా బదుకు నిలుచు! 
కడకు నెత్తురుచ్టున (గ్రమ్ముకుండ 
పచ్చిగాయమ్ము లవి యమబాధ, పడన 
కరిపేత్‌న పొమ్ము, అన్నలు కత్తు లచటు 
దిగబడున యన్న భీతిలో దిగులు నాకు! 


నాయని 


een లం ము లో 
(J 
TTT TTT IE DET UU త కర చదు తపలడేు అజంత లకక దితప డల అతయంత చయం మమ ర య. 


వైతాళికులు 


యింపకోయ్‌ మురళి, 
మైయింపకోయ్‌ కృష్ణ! 
తీయ తేనియ బరువు 
మోయలే దీ బ్రతుకు, 
మోయింపకోయ్‌ మురళి, 
మోయింపకోయ్‌ కృష్ణ! 
మురళిపాటకు రగిలి 
మరుగు నీ వెన్నెలలు, 
సొగయు నా యెద కేల 
తగని సౌఖ్యజ్వాల! 


మోయింపకోయ్‌ మురళి, 
మోయింపకోయ్‌ కృష్ణ! 
తీయ తేనియ బరువు 
మోయలే దీ బ్రతుకు, 
మోయింపకోయ్‌ మురళి, 
మోయింపకోయ్‌ కృష్ణ! 
కొలు చల్హదనాల్‌" 
కనలు తీయదనాలొ, 
వలపు పీల్హన (గ్రోవి 
పీలుపుళో సొలపులో 
మోయింపకోయ్‌ మురళి, 
మోయింపకోయ్‌ కృష్ణ! 
తీయ తేనియ బరువు 
మోయలే దీ బతుకు, 
మోయింపకొయ్‌ మురళి, 
మోయింపకోయ్‌ కృష్ణ! 
వలదోయి, అలము నీ 
కలలలో నిదురింతు 
భరమోయి నీ (పేమ 
వరమే నేటి రేయి! 


సంకలనం: ముద్దుకృష్ణ 


మైయింపకోయ్‌ మురళి, 
మైయింపకోయ్‌ కృష్ణ! 
తీయ తేనియ బరువు 
మోయలే దీ బ్రతుకు, 
మోయింపకోయ్‌ మురళి, 


మైయింపకోయ్‌ కృష్ణ! 


మురళి ముద్దిడు నీ మోవి మురువు చూచి 
తమముతెర జీళ్ళి ప్రకృతి చైతన్యమూనె; 
స్వరము వెలువడినంత గోపాలకృష్ణ, 
పులకరించె బృందావన పుణ్యభూమి! 


గోవులను వీడి యరుదెంచె గోపజనము, 
కుడుచు లేగల విడివచ్చె గోగణంబు, 
పరుగు పరుగున నీ పొదపదముజేర 
ప్రియుని విడనాడి వస్తి గోపీమనోజ్ఞ! 


యమునలో జేరు వారిలేశము విధాన, 
రాగమున నేకమైన స్వరమ్మురీతి, 
తన్మయత చెంది, కల సమస్తమ్ము విడిచి, 
లీనమైపోతి నీ దివ్యగానసుధను! 








నైతాళీకులు 


వచ్చినాడే 
తోట 
చొచ్చినాడే 
సకియ, 


చొచ్చి నాదౌ మనను 
ముచ్చిలించాడే! 
ఆగినాడే 

పొదల 
దాగినాడే, 

మనసు 
రాగబంధము వేసి 
లాగుకొన్నాడే! 


చూచినాడే 
మోము 
దాచినాడే, 
నాదు 
దాచుకి"న్నా వలపు 
దోచుకొన్నాడే! 


చేరినాడే 

చెంత 
చీరినాడే 

చేర, 
కోరి చేరాబోవ 
పారిసోయాడే! 


పాడినాడే 
చనుచు 
ఆడినాడే 
మదిని 
చేడె, అతనిపాట 
వీడకున్నాదే! 


ఊదినాడే 
మురళి 
చేదినాడే 


వలపు, 


ad 


సంకలనం: ముద్దుకృష్ణ 


నాదుమది తనరూపు 
పాదుకొ లిపాడ్తే! 
చూడలేనే" 
మమత 
వీడలేనే, 
వాని 
జోడు కూడని ఉసురు 
వీడిపోనీవే! 


నల్లవాడే, 
షం. 
ల 
న్న 
సీల్లవాడే 
యా 
చెలియ, 
కల్లగొదే వాని 


వల్లొ జిక్సితినే! 


(పాఠాంతరం, 
నీడకున్నాడే) 


మూాసినచీరతో పొగడ మ్రాకుల రెమ్మల నీడ 
దీర్భ నిశ్చాసముల న్నిగిడెదవు. 

జంకక నీ చెలి కోసితెర నీ దోసెడు 

మొల్ల మొగ్గలను దూసి, దళమ్ములు 

కుప్పపెట్టై దేలే సుకుమారి! యింత విసుగేటికి 
నీ యెలజవ్వనంబునన్‌! 


బసవరాజు 


ఈ సుకుమారపున్నిశల కృష్ణు డొసంగిన 
పుష్యరాగపుం బూసలదండ రాపుడుల పూను 
కుచా(గ్రము లుష్రభాష్పపున్‌ రాసుల 
కంగువారెడు, విరాగ మదేటికి? నిండు 
ప్రాయపున్‌ మోసులనేళ నిట్టి యిడుముల్‌ పడ 
నిన్ను విరించి చేసెనే! 





వైతాళకులు 


మోసముచేసి యెచ్చటికొ పోయిన 
మాధవుగూర్చి యింతగా వేసటచెంది 
ఫుష్టువన వీథికలన్‌ వెదుకంగనేల, 

నీ వేసగిపూల వెన్నెలలు (పేమ కన్ద్లములో; 
సికాంగనా భ్యాసితరాగముం బ్రణయ 
సాత్రముకాదొ వచింపు మిత్తరిన్‌! 


చెల్లర్కె యీ మధూపవనసీమల 
నావులగాచువానికై పల్లెలనుండి 

నాగరిక సద్దతులేమొ యెణుంగనట్టి 

యా గొల్లపడంతులెల్లరును కోరిన కోరిరిగాక, 
నివు నా నల్లనివానినే వలచినావట 

యెంతటి సిగ్గుచేటొకో! 


సొదయములు రెండు ్రేమచే నేకమైన 
లీల, శ్రుతిలోన వేణువు లీనమయ్యె; 
నిశ్వమెల్లను నిండిన (పేమరాగ 

మట్టు, నీ రాగ మెల్లర నావహించె! 


కొడాలి 


ఒక్కపరి కోకిలమ్మటు, లొక్కసారి 
గరుడ గంధర్వ కిన్నరీ గానఫణితి, 
బాలపవనుడు పూలనుయ్యాల లూపు 
నట్టు నీ పాట మము నూపె నౌర కృష్ణ! 
పవనుకొగిలి జొచ్చిన పల్లవమ్ము 
లట్టులను, నాలిచింతల నన్ని మరచి 


భవ as పారవశ్య 
మున నచెతనులటు లైతిమోయి! కృష్ణ! 


బసనరాజు 


92 _సంకలనం: ముద్దుకృష్ణ 





6 6 లిర్రాక్రు జొంపముల సం 
దులత్రోవల నేలవాలు తుహినకిరణ కో 
మలరేఖవొ! పువుదీవనొ! 

వెలదీ యెవ్వతెవు నీపవిటపీవనిలోన్‌! 


కారుమొయిళ్ళ కాటుకసాగల్‌ వెలిగ్రక్కు 
తమాలవాటి నే దారియుం కానరాదు, 
నెలా! యెటువోయెద నర్దరాత్రి 

విస్పార విలోచ నాంధతమసమ్ములం జిమ్ముచు, 
వేడి వేడి నిట్టూరుపులన్‌ నిశీథపన 

న ర్మివితానము మేలుకొల్పుచున్‌! [1 


“అది శీతచం[ద్రాత పాంత 
రాళ రమణయ రజత తల్పంబునందు. 
చల్లంగా నిద్రవోవు న్రేపల్లెవాడ 


సకల గోపాల గోపికా జనముతోడ. 


సాము సడలిన పతి పరిష్యంగమందు 
సుఖము దుఃఖము లేని సుషుప్రిలోన 
స్వప్పవీథీ యథేష్ట సంచారకలన 

మేను మరచిన, న న్నంత్క మేలుకొలిపె, 
శర్వరీ శీత పవన పక్షముల మలసి, 

స్వాదు యము నోర్మి సంగీతరురులం గలసి, 
కాముదీధాత శుభ్రదిక్తటుల సొలసి, 
మురళికా నుందనుంద మాధురుల రుచులు. 


ఎలందేటి చిరుపాట సెలయేటి కెరటాల 
బడిపోవు నిరికన్నె వలపునోలె, 

తీయని మళ్లెపూదేనె సోనలపైని 
తూగాడు తలిరాకు దోనెవోలె, 
తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో బయనమై 
పరువెత్తు కోయిల పాటనోలె, 

వెల్లునలై పారు వెలందివెన్నెలలోన 
మునింగిపోయిన మబ్బుతునకనోలె! 





చిరుత తొలకరివానగాం చిన్న సానగం 
పొంగి పొరలెడు కాల్వగొ, నింగి కగయు 
కడ లిగా. బిల్లగ్రోవిని వెడలు వింత 
తీయందనముల లీనమైపోయె నెడద! 


పరువు పరువునం బోవు నెదతో 
““పరువులెత్తితి, మరచి మేనే, 
మటచి స్వరము, నన్ను నేనే 
మచి నడిరేయిన్‌!”” 


“(ప్రాణనాయకు కౌంగిలిపట్టు వదలి 
యిట్లు వదలి, యెన్నండు నీ పల్లె వదలి, 
యడుగిడనిదాన, వానాటి యర్దరాత్రి, 
విజనపథములబడ, యెట్లు వెడలినావు?”* 


““తావులతోడం, దేనియధారలం చిప్పిలు 
వేణుగీతికా రావముతోడ, మందగతులన్‌ 

జను మారుతముల్‌ విశాల బృందావన వీథులందు 
యమునా నవభంగ మృదంగవాద్యముల్‌ 

త్రోవ స్ఫురింపగా, వలపు తొందరవెట్టగ 

బోతి నొంటిమై! 


సన్నని యెల్లెత్తి జాలిగా నెవరినో 
రంరయుమా, పిలుచుచున్నదియె యమున! 
ప్రక్క నిర్జీననధావళ్యమ్ముతో నున్న 
సికతాతలమ్ముం గొంచితివె, దాని! 


తుదిమొదల్‌ లే దిదే త్రోవరుల్‌ త్రొక్కని 
యీ దారినే పరువెత్తినాను! 

ఈ మొండిచేతుల నెతి యీ వనతరుల్‌ 
శూన్యదృక్కుల దిశలో చూచు నయ్యొ! 


ఇచటనే....యిచట.... అతల... డిచట.... నేను.... 
ఇచటు.... నీ జాజిఫూబొదరింట నేను.... 

ఈ కడిమిచెట్టు క్రింద సుమ్మీ యతండు 

సరిగం గన్నులం గట్టినసరణిం దోచు! 


శారద శర్వరీ మధుర చంద్రిక 
సూర్యసుతా స్రవంతికా చారు వినీల వీచిక 








ప్రశాంత నిశా పననోర్మి మూలికా చారిత 
నీప శాఖిక కృశాంగిని గోపిక నేను, నాడు 
బృందా రమణీయసీమ వినినారము 
మోహన వేణుగానమున్‌! 


మలయ పవను కౌంగిలిళోనె పులకరించి 
హాయిగాం కంఠమెత్తు ప్రాయంపు నంశి 
విశ్వమోహను జిలిబిలి పెదవు లంటి 
యవశయై పోయి యేమి చేయంగలేదు! 


బాలగోపాలు. బోలెడు పాటగానిం 

గని విని యెరుంగ మెన్నండు! కరములోని 
మురళినేకాదు, నాలోని మోడు టెడద, 

నీ శిథిల జీవనమ్ము మోయింపగలడు! 


నందగోప కుమారు నానంద మురళి 
కొ మనోహర సుషిరాపగా తరంగ 
జాలములం, దారకొ రవి చంద్రతతులు 
కరంగి చిని చిన్నిగీతులై కలిసిపోవు! 


చూచితివా లేదొ చిన్ని కృష్ణుని సాబంగు! 

పెదని చివురు సంజల నరవిచ్చు నవ్వు 

అ చలించు తుమ్మెద బెళుకుచూపు 
ల పవన చాలిత కుటిలాలకమ్ము! 


తరళ చూడా కలాపమ్ము మురళిం గూడి 
యల్ల నల్లన గింతెత్తి యమృతగాన 
శీతల తుషారముల విరజిమ్ము వేళం 
జిన్ని కృష్ణుని సాబయగు చూచితివా లేదొ? 


శర త్తమస్వినులు. లేవు మనోజ్ఞ సుధాంశు 
మాలికల్‌, లేవు వినీల నిర్మల కళిందసుతా 
నవనాట్య సంపదల్‌, లేవు మదీయ గాత్ర లవలిం 
బులకాంకుర కోరకావళుల్‌, లేవు 
కుమార గోప మురళీ మృదుగీత రురీ 
విలాసముల్‌! 


జిలిబిలి పటుటేకుల నెన్నందొ [టలు 
మల్లియ యెద దాగు మధుప రవము, 


వైతాళకులు 95> సంకలనం: ముద్దుకృష్ణ 


కనుచూపు దాటు నామనిం బాయు కోయిల 
గొంతులో. జిక్కు వసంత గీతి, 

విభు వీడి శుష్కించు విరహిణి సెలయేటి 
కడుపులో నడిగిన కడలిమోత, 

రేనికై వెదకెడు రిక్క చూపులలోనం 

జెరవడ్డ నిండుచందురుని పాట. 


యిట్టు యీ దీన గోపికా హృదయ మంది 
రాంతరాళను లోన ద్రుళ్ళింతలాడు 
వేణునాదంబు వినిపించు విశ్వమోహ 
నాకృతిం గిశోరగాయకు నరయుచుంటి! 


ఇది నా చరితము, విని, నీ 

వదరెదు, తొట్రిలెదు, వడకు, దటునిటు కనులన్‌ 
బెదరెడు చూపుల నేదో 

వెదకెదు, ఎవ్వతెవు నీన విటపీవనిలోన్‌? 


మనిషి చేసిన రాయి రప్పకి 
మహిమ కలదని సాగి మొక్కుతు 
మనుషులంటే, రాయి రప్పుల 
కన్న కనిష్టం 

గాను చూసావేల బేలా? 

దేవు డెకడో దాగ నంటూ 
కొండ కోనలు వెతుకులాడే 
వేలా? 


కన్ను తెరచిన కొనబడడో! 
మనిషీ మాత్రుడి యందు లేడో? 
యెరిగి కోరిన కరిగి యీడో 


ముక్తి? 


గురజాడ 








కూలియిన్నల కుతుకము 


మొగములను ముచ్చెమట లూడ్చుచు 

మూపులను పెనుమోకు లీడ్చుచు 

మడమలెత్తున మన్ను రేచుచు 

గంర్లపేరూ కులుకుపాటేమో! 
ఏమో! 

పాలిండ్ల పగడపుగండ్ల పేరేమో! 


ఇనుపబరువులం *నిస్పి యనుచును 

వెచ్చనన్నపువేళం గనుచును 

మెట్టనడ కుట్టుసుణు గొనుచును, 

కాళ్ళ కడియాల్‌ కలికి సడియేమో! 
సమో! 

కడియముల సడి బిడియపడుటేమో! 


సడలు నడిక ట్యుడియ నెట్టుచు 

వీడు సీగముడి వ్రేళ్ళ బెనచుచు 

అలసటలువో నడుగు నాపుచు, 

వలపు జిమ్మెడు పదము గలుపేమో! 
ఏమో! 

సదముకడ పొదరింటి నిలుపేమో! 


ఎదుట కుర్రది యేది లేదు 

మోహపడుటకు ప్రొద్దు కాదు, 

మణుయువెట్టగ మణఫురాదు 

కూలియన్నల కుతుక మదియేమో! 
ఏమో! 

బాళి తలపని పెరిమ మదియేమో! 


కవికోండల 





కన్న కాటుక కళ్ళు 
చిన్న నాథుని చూచ్చి, 
కదలులాడిన వేళ 
కందళించిన వేళ 


ఆకాశమధ్యాన అటనొక్క తెలిమబ్బు 


మెరపులా మెరిసిందిలే! 


_ వెలుగులో వారిసిందిలే! 
తొలి చిన్ని చూలాలు 


కొలసిగ్గు ప్రేమతో, 
విభుని చూచినవేళ 
విన్నబోయిన వేళ 


బరపు మిన్నులలోన ఒక నీలితెరమబ్బు 


సంజలో తారిందిలే! 
జాలుగా మారిందిలే! 
తొలికాన్సు పసిసాప 
సాకనేరని బాల, 
తెలనోయి పతిజూచి 
కళవళించిన వేళ 


తూరుపుకోనలో తొంగిలించిననుబ్బు 


 నైతాళకురు 


తెగ పరుగులెత్తిందిలే! 
సాగసుల్లు సోయిందిలే! 


నిజంగానే, నిఖిల లోకం 
నిండు హర్షం నహిస్తుందా; 
మానవాళికి నిజంగానే 
మంచికాలం రహిసుందా? 


జం స ట్ట. 


విశ్వనాథ 





నిజంగానే, నిజంగానే, 

నిఖిల లోకం హసీస్తుందా; 
దారుణ ద్వేషాన్ని పెంచే 
దానవత్వం నశిస్తుందా? 
బానిసల సంకెళ్ళు బిగిసే 
పొడుకాలం లయిస్తుందా; 
సాధుసత్వపు సోదరత్వపు 
స్వాదుతత్వం, జయిస్తుందా? 
జడలు విచ్చిన సుడులు రేగిన 
కడలి నృత్యం శమిస్తుందా; 
నడుమ తడబడి సడలి ముడుగక 
పడవ, తీరం క్రమిస్తుందా? 
నిజంగానే? నిజంగానే? 


శ్రీ 
భవతి భిక్షాందెహి? 





నోటినిండ భుజింపంగ నోణికొనము 
ఉదయగీతుల పొడ నోపెదము కాని, 
కన్నతల్టుల (ప్రేమమార్ష్గముం గనము 
లలితగతి వీణ వాయింపగలముగాని, 
తొడిమ లెడసేయంగా రాలిపడినపూల 
వలపులేవి? భిక్షాందేహి భవతి! భవతి! 


స్వాదు కృష్ణా నదీ జల స్నానములను 
పొలక లొలయగ నినయాంజలులు ఘటించి 


నవ్యగీతా శుభాధ్యయనమ్ముజేయు 
సోదరకుమారకు లెదురు సూచుచుంద్రు, 
తడవు సేయక మాతృవాత్సల్య మింత 
తిరుగుబిడ్డల కిమ్మింక్క మరలి యరుగ 
నలయుః దల్లి! భిషాందేహి భవతి! భవతి! 








వెన్నెలతీవచాలునకు వెన్కగ నేలకు డిగ్గివచ్చి 
యీ చిన్నరిమబ్బు (క్రొమ్మెఆుగు చేడియతో 
నిహరించుచుండె, మా పొన్నలు పూతవట్టు, 
నిక పొంత పొలాలకు నీర మెక్కెడిన్‌, 
మొన్నటిదాక వానలకు మోములువాచిరి 
మూదు కర్షకుల్‌! 


నెటీయలువడ్డ మా పొలమునిండను తుంగలు 
తుమ్మదుబ్బులున్‌ పెరిగెను, దుక్కిటె 

ద్దడుగు సెట్టగజాలని మా పొలాలలో నురుమద 
శ్రవపాదకటకోజ్జ్వలనాద మనోహరంబుగా 
నుజీమిన నీ కొసంగెద నుపాయనముళ్‌ 
నవబాప్పు బిందువుల్‌! 


కూరలసాదులెల్ల పురుగుల్‌ మొదలంటగ 
నాకిపోయె, మా కోరడివెంబడిన్‌ తలలు 
కొంచెముగా పయికెత్తు మొక్కలున్‌ తీరెను, 
నీ నినాదమున తేరుకొనెన్‌ పసరాకువేసి 
సింగారము లొల్కెడున్‌ నిగనిగల్‌ 
వెలయించుచున్న నో ప్రభూ! 


అందపు వానచిన్కు పడెనన్నది చాలని 
ప్రాతవిత్తనాలుం దగవి దెచ్చి మా పెరటి లోపల 
నాటిన కూరపాదులన్‌ పందిరి కెక్కనిమ్ము, 
తొలివర్షపు చిన్కులు చిన్కి దొడ్డిలో 
నందనమూడి వచ్చిపడెనా యనిపింపుము 
సత్కృపానిధీ! 


పొడి సాడియై తలల్‌ ముదిరిపోయిన 
యెజ్బని కారుజొన్నలో పడి తిని కొత్తలో 
పసరుటుంగిడి తాకిన యావుదూడలున్‌ 
తడబడిపోయె మా యెడద తల్లడిలెన్‌, 
తొలివానచిన్కు పైబడి సుఖనుయ్యె నేటి 
కనపాయత నొందెను మాదు సస్యముల్‌! 








వైతాళ 


గొంటరి వీవు, మా మదురుగోడను వాలిన 
రావితొజ్బ్జలో పెంటియు తాను నొంటి 
నిలపించుచునున్నది పావురాయి, ని వెంటనె 
చూచుచున్‌ గడిసె వేసవి యంతయు, నీవు వచ్చి 
మా పంటలతోడిపాటుగ కృసామతి దానికి 

దప్పీ తీర్చవే! 


ఒప్పులకుప్ప మా చటుత 

యూచినగొంతున వాన వానవల్లపులు 
తిర్లుచున్‌ చదికిలంబడు, కన్నులు వ్యాస్తమై 
కనున కప్పును వల్లెకుచ్చెలుల కాళ్ళకు 

నృత్యము సేయ పెద్ద నవ్వుప్పుగ వచ్చి నా పదము 
లూరక కౌగిట పూను గట్టగా! 


పొలములవట్లి నీరములు బోదెల నిండవు 
నారుమళ్ళలో చెలమల నీరుతోడి యరచేతులు 
బొబ్బలు సొక్కె, బోదెలోపలి జలమందు 
పిచ్చుకలు పాపను ముక్కులు ముంచుచుండె, 
నీ విలయము దాటిసోయె ననిపించెను 

నీ యురుముల్‌ కృపానిధీ! 


నీ కృపచేత రేపటికి నీరము లెక్కును 

మా పొలాలకున్‌ తేకువ నాటులై 

కలుపుతీయని మళ్ళను నమ్మ పూలు కాజాకులు, 
కొజపూలు తలువై కలుపేరెడు మాలపిల్లలున్‌ 
శ్రీకలకంఠగీతికలచే పులకింపగ 

చేతు రోప్రభూ! 


ఒదిగిన బోదెకాలువలు నుచ్చెను మాటయు 
తోడ, కంబుసంపదగల వంగచాలులకు మధ్యగ 
వేసిన గోగుమొక్క లల్లదె కొనసాగి 

యే వేళకొ యందును కోతకు, కందపీల్కలున్‌ 
ప్రిదిలిననేలపై బయలుపెట్టును పొమ్ము 

త లాకుపొట్టముల్‌! 


సీలపీల తేనెలై పికిలి పిట్టల యీలలు 
నీకు స్వాగతమ్ము లొసగు, పైడిగంటగళమున్‌ 
శ్రుతిచేసి నుతించు వానకోయిల, కడుదీనమౌ 


క 10 నం: 





కనుల నెప్పుడు నీ వరుదెంతునంచు నీ వలనుకె 
చూచు బెగ్గురులు బంతులుతీరిచి 
నిన్ను గొల్ఫెడున్‌! 


నీ వరుదెంతు వంచును ధ్వనించెను 

చల్లగాలి సోకుచున్‌, నీ వలిచిన్కు పడ్డ యవనీస్టలి 
కమ్మనితావి చిమ్మెడున్‌, నీవప్రశీతలాకృతిని 

నీ వొకరుండవె సేద్యకాండ్రకున్‌, 

కానలికాచు దైవమవు కష్టములన్‌ 
గడతేర్చువాడవున్‌! 


దొంతులు తెచ్చి కానికలతో నెదురౌదుము 
బంతిపూలు, చేమంతులు, చంద్రకాంతములు, 
మంకెన పూవులు, పోకబంతులున్‌, వింతల 
గన్నెరుల్‌, హృదయవీథుల మా యెడ విశ్రమింపు, 
మా చింతలతోపులో విడిదిచేయుము 
శ్రావణమాసవేళలన్‌! 


నీలాంభోధరకాంతిపుంజములు నిండెన్‌, 
పాకల దిశాలోలాభ్యంతర వీథికావళుల 
నాలో గోపికాశ్రేణి లీలాలాస్యంబును సేయు, 
నాదము (్రవోలంకారమయ్యెన్‌, మయూరీ 
లోలచ్చవి పింఛ సంచిత కళారింఛోళి 
సంఛన్నమై! 


విశ్వనాథ 


కరత 


వలపునిండార విరిసిన పారిజాత 
కుసుమములు నేల రాలు వేకునలయందు 
(ప్రసవశయ్యాపథముల నీ పాదయుగళి 
కదలెనో, నాదుహృదయమే కలతపడెనొ! 
కొని, పలుమారు నా కందరాని వస్తు 
వేదియో దూరముననుండి యెలుగు లెత్తు, 
పరినుళపరీతమైన నీ ప్రణయవార్త 
భూనభోంతరాళమ్ములు పులకరింప! 


- C03 సంకలనం: ముద్దుకృష్ణ 3 








బహుళమందారగంధలోభమున తిరుగు 
మధుకరమునోలె హృదయ మున్మత్తమయ్యె, 
సరనశమైైన భావప్రసంచమందు 

బందినై యెన్ని నాళ్ళుండవలెనొ యేమొ! 


దీసికలు లేని వాకిళ్ళు తెచి నాదు 
తలంపు లొక్కక్కటే నిన్ను 'దరియబోయి 
తిరిగి వచ్చుచుండు పందిళుల క్రింద 
కేళిం దిరుగాడు సెండ్రిచుట్టాల రీతి! 


అబ్యూరి 
1. తెలియబోయి. 
మంగళాచరణము 
(పొద్దుపాడుపు నోములు నోమం బూనినావొ 


చెట్టిబొట్టు కుంకుమ బెట్టు చిన్నదాన 
ధవళ కీర్తి దుకూల సుందరములైన 
యాసలు విజుందులంటు సోయగ మదేమొ. 


శ్రవణ పాళికా జ్వర బంధురమ్ము లయిన 
రణరణ న్మంజు మంజీర రభస మేల? 
కడల నెల్ల నాకర్షించి కనులు గట్టు 
తెనుగుమీరిన గరువంపుం దీరు లేల? 


'కాలుకనుల6 గాటుక నిగారంపు6 బసల 
మోహాపెట్టుచునున్నావు ముగ్టజనుల, 
చిన్నతనపు సింగారంపు6 జెయిది సిరుల 
వలచి వలపించుచున్నావు పడుచువాం[డ్ర! 
పరమ వాత్సల్య దృష్టులు మరులు గొలుస 
(బ్రేమకవితాంధ్యులైరెల్ల సెద్దవారు, 

ఏమిటికి నీ యుదయకేళి యిగురుబోడి! 


గీలుకు టొడ్డాణ మింత బిగించితేల 
కంఠనూలలు జీరాడం గట్టితేల, 





ఆరి యారని యార్దనీలాలకములు 
మెడలం బొరలాడం బాయలు ముడవవేల? 
నగవు పూదండ లెట్టి కాన్కలు కుమారి! 


ఎచట కేగెదు, నోము పేరేమి చెప్పుము? 
ఎవ రధిష్థానదైవము, వృత్తమెద్ది, 

సొంగ పూజావిధాన మేభంగి జరుగు, 
తగు నుపాయనమేది, తత్చలము లెన్వి? 


సువ్రతోద్వాహ పరిపూర్ణ శుభము లేనా 
తీయని తెనుంగుమాటలం దెలుపగలనొ! 
కన్నెవొదో తెనుంగునాటి చిన్నదాన! 


అభము శుభము నెటుంగని యబలనయ్యు 
నదరు బెదరు లే కీవత మందికొంటి 
నేర్పరివిం బోలె కన్నెవు తీర్చంగలవె, 
సందియముమాన్స రావమ్మ, చక్కనమ్మ! 


ని పుట్టదరికి నా పాప లొచ్చేరు, 
పొపపుణ్యమ్ముల వాసనే లేని 
బ్రహ్మస్వరూపులౌ పసికూనలోయి, 
కోపించి బుస్ఫలు కొట్టబోకోయి! 
నాగుల్లచవితికీ, నాగేంద్ర, నీకు 
పొట్టనిండా పాలు పోసేము తండ్రి! 


చీకటిలోన నీ శిరము తొక్కేము, 
కసిదీర మమ్ముల్ని కొాటేయబోకు, 
కోవపుట్టలోని కోడెనాగన్న 

పగలు సాధించి మా ప్రాణాలు దీకు! 


రాయప్రోలు 


నాగుల్లచవితికీ, నాగేంద్ర, నీకు 
పొట్టనిండా పాలు పోసేము తండ్రి! 


105 నంకలనం: ముద్దు 


అర్హరాతిరినేళ అపరా త్రివేళ 

'సాప మే మెటుగని పసులు తిరిగేను, 
ధరణికి జీవనాధారాలు సుమ్మ! 
వాటిని రోషాన కాచేయబోకు! 


నాగుల్లచవితికి, నాగేంద్ర, నీకు 
పొట్టనిండా పాలు పోసేము తండ్రి! 


అటుకొండ యిటుకొండ ఆ రంటినడుమ 
నాగుళ్లకొండల్లో నాట్యమాడేటి 

దివ్యసుందరనాగ, దేహి 
కనిపెట్టి నుమ్మెపుడు కొపాడవోయి! 


నాగుల్లచనితికీ, నాగేంద్ర, నీకు 
పొట్టనిండా పాలు పోసేము తండ్రి! 


పగలనక రేయనక పనిపాటులందు 
మునిగి తేలేటి నా మోహాలబరిణె 
కంచెలూ కంపలూ గడిచేటి వేళ 
కంపచాటుననుండి కొంపదీకోయి! 


నాగుల్లచవితికీ, నాగేంద్ర, నీకు 
పొట్టనిండా పాలు పోసేము తండ్రి! 


బసవరాజు 


1. పాపమే మెొబుగని పసులు తిరిగేని 
2. జీననాధారమైనట్టి 


దినకరుడు శాంతుండైతోచెె దినము లింత 
కుణుచలయ్యెను, జలిగాలి చురుకు 'హెచ్చెం 
బొలములన్‌ రేల (గుడ్డివెన్నెలలలోనం 
గుప్పలన్‌ నూర్చు కొపులు గొంతులెత్తి 
సదములన్‌ బాడందొడంగిరి, పచ్చపూల 
జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి 
మిరపసంగ్లకు6 గుంకుమ మెరుపు దార్చి 


6. 








బంతిపూవుల మొగము లల్లంత విచ్చి 
మన గృహమ్ముల ధాన్యసంపదలు నిల్పి 
సరసురాలైన పుష్యమాసమ్ము వచ్చె! 


కోడితో మేలుకొని, తానమాండి, నుదుట 
దిరుముణియు దిరుచూర్ణముం తీర్చిదిద్ది 
యొక్క కేలను దంబుజు నొక్క కేల 
బిబుతలం బూని, నున్నని శిరము పైని 
తొలగకుండ నక్షయపాొత్ర నిలిపీ మేలు 
కొలుపులంబాడి, వీధివీధులను దిరిగి 
యనుపదమ్మును *రంగరంగా'” యటంచు 
గడప గడపకు నేగి భిక్షమ్ముం గొనుచు 
జేరవచ్చెను సాతానిజియ్య రడుగొ! 
మేలకొనుమమ్మ నా తల్లి మేలుకొనుము! 


తల్లివేసిన మ్రుగ్గు చెదరకమున్నె 
గొబ్బిళులు చెల్లితోం బెట్టుకొందుగాని, 
బంతిపూవులు, ముద్ద చేమంతిపూలు, 
గోసి యొడి నింపుకొని తెచ్చుకొందుగాని! 


తల్లిరో, దొడ్డిలోని సీతాఫలమ్ము 

సి యిచ్చెద రమ్ము! కుంకుమము బసుపు 
గొబ్బెమ కలంకరించి (మొక్కుదువుగాని, 
నిన్ను దీనించు గొబ్బెమ్మ కన్నతల్లి! 


అన్ని పండువులందు ముఖ్య మిది గొన 
నత్తవారింటి కేగు మో క్రొత్తపెండ్రి 
కొమురుండా! అందు నీకు నెక్కుడుసుఖమ్ము 
ముద్దుమరదలు నీతోడ ముచ్చటాడు 

వదిన నీతోడ మాటికి వరుసలాడు, 
గణవుదీరంగ నిను6 గాంచు తెరువు లేక 
తలుపుచాటున నిలిచి ని తరుణి నిన్ను 
నోరచూపులం జూచి యుణ్టూంతలూచు, 
జిత్తమును; య. యా చిగురుబోండి 
పట్టజాలని సం షభరముచేత 

నింట మాటికి నటునిటు నేగుచుండి 








ముగ్రమోహన కళ్యాణమూర్తితోడ 
సమయమగునెడ నీకు సొక్షాత్కరించు! 


అత్తవారింటి నిందులటన్న భార్య 

వాలు6 జూపుకోపులె కాని, వారు సెట్టు 
సంచభక్యుమ్ము అనుకొని భ్రాంతిపడకు, 
ఊరివారలు నీ యెడ గారవమున 

మన్ననలు సల్పుదురు, నీదు మామకూడ 
నడుగులకు నీకు భృత్యుండై మడుయు లొత్తు 
నత్తవారింటి కేగిరావయ్య నీవు! 


శే శ శ 


రండు మాయింటి కీరు పేరంటమునకు 
బొమ్మలెత్తును మా పిల్ల యమ్మలార! 
ముద్ద చేమంతి పూవులు ముడిచినట్టి 
జడలతోం గ్రొత్తపల్లెతో నడుగుంలబడి 
చిందులంద్రొక్కు పరికిణీ చెలువుతోడం 
గాళ్ళంబారాణి, కాటుక గన్నుగనను 
దిద్దిక"ని, మురిపెమ్మును ముద్దుందొాలడ 
నగుమొగమ్ములతోడం గన్యకలు నీకు 
నర్చ లొసగంగ నిలిచి, రీ వరుగునపుడు 
వచ్చిసోనమ్మ, మాయింటిపజ్ఞ కీవు, 
సరమకళ్యాణి, మా తల్లి పౌష్యలవ్ని! 


సీంగలి- కొటూరి 


కేనుగవ దల్లిగారిడిన కాటుకరేకల 

(బ్రేమవల్లికల్‌, బెనచి, త్రపాప్రసూన 
మధులేశములన్‌ మిళితంబులైన వీక్షణముల 

ని న్నొరుల్‌ గనని చందమునన్‌ వరుగాంచు నీకు, 
యౌవన మధుమాస యామినులు ప్రొప్తము 
లయ్యెడుగాక, శీఘ్రమే! 








త్వాద్భశబా లికల్‌, తలుపుదగ్గర 

బాటలువాడు పెద్దముత్తెదులు, భర్త పే 
రడిగినప్పుడు తీగయెలుంగు ముగ్టతన్‌ 

బేద నడంగ, “వంతు మన పెండ్లికుమారుని దన్న 
నీదు లజ్ఞాదరహాసచం ద్రికలు శాశ్వతమై 

వెదజల్లు గావుతన్‌! 


పగడపు మోవికెంపులకు బైపయి 
దాగుడుమూతలాడు లేనగవు గులాబిపూ 
సరమునన్‌ విరిమల్లెల దాపినట్టు దోపగ, 
బతియుత్తరీయ మధుపర్కము గేల గ్రహించి, 
వెంట జంటగ జను నమ్రభావము అనారతమున్‌ 
నిను బాయకుండుతన్‌! 


పునుగు జవాది తొవులు గుబుల్కొను 

నీ పసుపుం బయంటకొంగున ముడివైచికొంటిగద 
కోమలి, నీ మగ డింక నెట్టు చెప్పిన నటులే 
వినంగలడు, పెండ్లము గీచినగీటు దాట 

డంచును వదినల్‌ నగన్‌, జురుకుచూపుల 
జూచెడు నీకు సౌఖ్యమౌ? 


వేసంగి సందెల నిరిమల్లె పూలు 

పరచిన ముత్యాల పాలకిలోన 
నూరేగునాటి నీ యుత్సాహ దివ్య 
మధుర దృశ్యంబులు మరతుమే మేము, 
చుక్కలరథములో నెక్కి వేంచేయు 

ఒక చందమామ మా కున్నంతవరకు! 


(ప్రభువుగారికీ దణ్ణం పెట్టూ 

పోదం వంచి భక్తిని పెట్టూ! 

పట్టుశాలువలు కప్పెదరంటా 

కొసులు మువ్వలు కట్ణెదరంటా 
డూడూ డూ డూ యెంకన్నా! 


లి యయ ఈ... = సంకలనం: ముద్దుకృష్ణ 


కొడాలి 





మోసము చేసును మునసబుగారు 

కక్షలు కట్టును కరణంగారు 

కలిమి కలిగినా కాపులు వీరు 
డూడూడూడూ యెంకన్నా! 


కుంచెడు మాయ కోమటి మాట 
పత్తికొయరా భేమ్మణ ధాటి 
సలాము తెచ్చే సాయబు భేటి 

డూడూ డూ డూ యెంకన్నా! 


చెన్నపట్టణం చేరువరాదు 
కాశిపట్టం కానకపోదూ 
కాపవరమే కదలాలేదూ 
డూడూ డూ డూ యెంకన్నా! 


చెట్టు కదిలినా పుట్ట వొదలదూ 

నీరు పోయినా నాచు కదలదూ 

గుడి పొడయినా గూబ వదలదూ 

గుడిపొలాలు పూజారి వదలడూ 
డూడూడూడూ యెంకన్నా! 


యేడుకొండలా యీళ్ళరుడండీ 

యెండి కొండలొ యెంకన్నండీ 

భమిడి కొమ్ములా బసవయ్యండీ 
డూడూడూడూ యెంకన్నా! 


వాం 


అజాత 


ఉత్తరాలాసంచి నెత్తిపెట్టుక నచ్చు 
కూలివానీ చేతి సూదిబల్లెపు టులివు 
మాటుమోయానేల నాదు నెదలో? 
దారిగలసిన వాని పజుగులో నా నడక 
తాణుమాజై త్వరన్‌ దలపటేల? 











ఉత్తరాలా బరువు నొప్పుజెపుట లేందె 
తత్తజణీింపంగనేటి కూర్చుతిత్తి? 

చిత్ర మీ జీవనము, చిన్న యుత్తర మేదొ 
ఎవనికేన్‌ గొనిపోవునేమొ, ఏమొ? 


బియ్యపు గింజలన్‌ చిగురుపేడిన గంధపు 
పచ్చిబొట్టుతో తియ్యని చిన్ని నీ నొసలి తీరులు 
కుంకుమ తీర్చి ముంగిలన్‌ తొయ్యలి, 
నోముచారికలతో పసపాడిన ముద్దరాలు 

నీ పయ్యెద వ్రాలు నీవు నతి పట్టిన దీనన 

లీయం జూచెడున్‌! 


కవికిండల 


నీ తెలిపట్టుచీర మెయినీడలు పారి 

ముసుంగు సంజ (క్రొంబూతల తెల్ల లేమొగిలు పోలిక 
వాలికగాలిం దూలిపో నేత బెడంగుకుచ్చెలలు 

నీ చిరుకాళుల ముద్దు తోచెనో 

లేత పోరాడు పయ్యెద చలించిన 

పచ్చనితాళి తోచెనొ"! 


దూసిన నాగమల్లికల దోసిళులన్‌ 
తొలిజాముప్రొద్దు తా మూసిన కంటిమూత 
తెరువుళ్ళయినట్టివి మందహాసిక న్యాసిత 
పుల్లగల్లపరిణామము లచ్చపవళ్ళు శారద శ్రీ 
సముసేతముల్‌ పులకరించెను 

నీ మెడ గంధ పూతలన్‌? 


కమ్మని పాలబుగ్గ వవుగా, పతికోసమ 
యిన్నినోముల కిమ్మనకుండ నోచెదవు, కేవల 
మాతని నీ యెడంద (క్రొందమ్మిపువుం 
దుమారములు దమ్మిన చిక్కని తేనెపాలలో 
చెమ్మల యూటలన్‌ మెదపి చేతునొ 

నెయ్యపు తియ్యముద్దగా! 


ఓసీ, మనోజ్ఞ నీరద నవోదయ కొల 
నియద్విలంబమానాసిత వారివాహనివ 
హానళపైశిక! మూగనోములో కోసలు తేరు 
కన్‌ తుదల కూడిన భాగ్యపు టెజ్బజీరలో 
మాసరమయ్యె నీ యెడద మాగిన నెయ్యపు 
తియ్యదొంతరల్‌! 


పైదలిచాలులో వ్రతము పట్టిన 

నీకును తా వొసంగు ముత్తెదుల కాళ్ళ 
వంగబడి తాకక కన్నుల నద్దువేళ నీమీద 
సరాగమాడ, పసిమీగడ చూపులు, నవ్వుపూలు, 
భావోదయమున్‌ పొనర్చియు, తలోదరి, 

నీ వ్రతరక్ష చేసెడున్‌! 


కొసలకు నూనె రాచి కొనగోళుల 

దువ్విన, కొండె చుట్టిన, వదులైన (క్రొంజడ 
ఘటించిన యెర్రని పోకబంతితో నిను నెదురైన 
కుంకుమపు నీటులు గుల్కెడు మోముకన్నె 
నేమని నుతియింతు ప్రాతరమృతాకృతి. 
గార్యఫలోన్ముఖత్వమున్‌! 


వినయము నేర్చుకో జదువ బెట్టిరి 
యైదువలైనవారి దర్శన సుకృతంబు నిత్యపరిసంగతి 
తెచ్చిరి, యింతనుండి మాట నియమ 
నుభ్యసింపం గవటాకును ని నియమించి, 

రీవు తెచ్చిన పతిశీలతాధికతచేం దెలుగుల్‌ 
పరిపూతులగుటకున్‌! 


నీ నడయాడు (త్రోవలు పునీతములైనవి 

నీ దృగంత రేఖా నత వాయువీచిక 

లనంత సుధా పరిషేదన (క్రియాస్థానములైన 
నోసి పసిదాన, భవన్నియమ (ప్రభావ 
సంధానమువేత నీ పతి సుధామయమూరి 
సముజ్వలింవెడున్‌! 











తళ్లిపా ల్చానకుండ బందాలం బడిన 
వత్సములు లాగ్గులాడెడు. బాలకొటకు, 
అలకొచ్చాల పెండెము లవల నెట్టి 
మెడలవేసిన పలుపులు విడువరమ్ము! 


తల్లిపాలు ద్రావిన మహోత్సాహపూర్తిం 
బెనంగి చెల్లాట లాడెడు పెంపు మిగుల 
నిరుగుపొరుగు లేయల క్రీడ లరయరమ్మ! 


బువ్వదుత్త నెత్తిని బెట్టి నవ్వుకనుల 
అవికం దొడుగని గల్ల కుజ్బది యొకర్తు 
పోవుచున్నది పొందైన ముద్దునడల! 


కలికి యొడిసెల వలెవాటుగాంగందాళి 
పిటుందు లసీయాడం జీరరాపిళ్ళతోడ 
గాపఫుంగూతురు పొలములు గాయ నేయు! 


చిన్ని బంగారు పూసల చెండ్ల వంటి 
జొన్నకంకులు పండిన సాగసుచేల 
ఎక్కడెక్కడ నుండియొ చక్కవచ్చి 
వ్రాలుచున్నవి పిట్టలు రక్తిబెరయ 
లేచిరావమ్మ మా తల్లి లేచిరమ్మ! 


రాయప్రోలు 


వాల్మీకి 


వాల్మీకి కవిచక్రవర్తి నీ వెవరు 

సరస కవితా లతా శాఖలందుండి 
యామని కోయిల యట్లు గూసెదవుం 
ఎవోటం బుట్టితిం వేడ పెరిగితిని? 

యే తల్లి చనుయాల నింత మహిమంబుం 
గాంచితో చెప్పుము కవిసార్వభౌమ! 





నింగిని భేదించు నీ మహాస్ఫష్టి 
యెదుట నీ చారిత్ర మెం దడంగిపోయె? 
గంగానదీ శీత గర్భంబునందు 
నిదురించుచున్నదా నీ చరిత్రంబు? 
అ(భంకష హిమాచలాంతర కటక 
గంభీర గహ్వరాగాధ శూన్యమున 
మాటుమోసెడునె నీ మహనీయవాణి! 


ఓ యాదికవిరాజ! ఓ దివ్యవాగ్శి! 
యెన్నియేండ్డును బూండ్డు నేనో కొని 
మున్ను హిమాలయ మోహనాటవుల 
నీవు మీటిన కావ్య నిర్లిద్ర వీణ 

నేంచికి వినండు నిఖిలదేశముల! 


భావకిరణమ్ములు పడుగు పేకలుగ 
నీ వల్లినట్టి రమణీయ దృశ్యంబు, 
బంగారు స్వప్షంబు, (ప్రజల నెల్లపుడు 
నానందరసవార్రియందుం దేలించు! 


నీ చేయి సోకిన నిముసంబునందె 
బంకమన్నైన రూపము దాళ్ళీ నిలుచు! 
ఈ యింద్రజాలంబు నేడ నేర్చితివి 
యో శిల్పనైపుణ్య మెటు లలవడియె? 


(ప్రకృతిభాండారంపు ద్వారంబు దెబుచి 
గుప్తరత్నంబులం గల్లగొట్టితివి! 
యాకాశమునం గల యన్ని తారకలు 
కడలిగర్భమునందు గల జీవమణులు 
సరితూగలేవు నీ సౌభాగ్యమునకు! 


భావవారిధిం బూలపడవ నడిపించి 
ముత్యాలరేవులో మునింగి యడుగంటి 
పలురంగుమణులను వలలీడ్చి తెచ్చి, 

' నవ్యమౌ కావ్యమండన మొండొనర్భి 
విశ్వసాహిత్యంబు వెలిగించినావు! 


రామిరెడ్డి 





నెతాళేకురు 





గుత్తునా యని జాతిముత్యాల్‌ 
గుచ్చినాండే మేలిసరముల. 
ఇత్తునా యని తెలుంగుందలళ్లికి 
ఇచ్చినాండే భక్తితో! 


నవ వసంతము, నవ్యవనరమ, 
మాని కొమ్మల గమ్మ చివురులు, 
పొాటపాడెడి పరభృతంబును 
ఎవ్వరాపుదురో? 


పాడుపుమల పయి రంగవల్లిక 
మింటి నడుమ? బ్రచండ తేజము 
సంజమబ్బుల పైని కెంపులు 
చూడకుంటిరిగా! 


రంగవల్లిక మాయమయ్యెను 
చండతెజము మాసిపోయెను 
సందెకెంపులు సాగిపోయెను, 
వెదకుచున్నారా! 


కారుచికటి- (గ్రమ్మినప్పుడె 
చదల మబ్బులు కప్పినప్పుడె 
మిణుంగురైనను మెరయనప్పుడె 
వెదకుచున్నారా!4 


చుక్కలన్నియు సొక్కి సోలెను, 
గిరులు కదలెను, తిరుగం బాడెను 
లోకమోహన మధురగానా 
స్వాదమోదమున! 


యుగయుగంబులనుండి (మోగండు 
విశ్వగాన వియత్తరంగిణి 

భంగముల నుప్పొంగు, నాతని 
గీతశీకరముల్‌! 


115 


సంకలనం: ముద్దుకృష్ణ 


పాట పాడిన పరభృతంబును, 
మూంగవోయిన ముద్దుకోయిలం 
జిన్నిపికములు చిటుతసొటలC 
బిలుచుచున్నవియా! 


కృష్ణశా స్రీ 


రామలింగారెడ్డి 


ఫీండీపిండని పాడియాంెదుయలన్‌ 
బించింపం గాదంబినీకాండం, బుర్వర 
పచ్చకోకలను సింగారింప్క, నీవేళం బూదండల్‌ 
దక్కను ద్వారబంధముల సంధానించి 

ప్రమోద యీ యాఖండ స్వాగత మిత్తు రాంధ్రు 
లనురాగ స్ఫూర్తి రెడ్డ [గ్రణీ! 


ఆబిన్‌ మార్మొగమీక, దిగ్విజయకన్యా 
కంచుకంబౌ కుసుంబాజెండా నెగంగట్లి 
వాబ్బయసరోమారథ్వీ పిసాసా రతిన్‌ 
మోజుల్‌మీరయగ మా యనుంగుC 
దెథుగుం బూదోట బోషించి రే రాజుల్‌ 
త[త్రతి భాంకరెడ్డికుల ధీరప్రామరీచ్చాయ 
నీ తేజోరూసమునందు చూచెదము పీతిన్‌ 
రామలింగా గ్రణీ! 


తొడిమయు. బూవు నదువు6 బొందికలుసూపు 
పదభావముల కొక్క పా నృమర్శి 

విడెపునన్నియ పెదనిమెణుం గలదినట్ల 
లంకారముల నథ్ధలక్ష్మినేలి, 

లతిక నికుంజవలయము నల్లినరీతిం 

గధకుం దెంపునులేని గమక మిచ్చి 


కలహంస కొలని యలలం బ్రోది గొనుభంగి 
నుడుల కొయారంపు నడలు నేర్చి, 
రసికు రుచిరోపగూహన ప్రమద మొకట, 





వీరు నిజభుజాస్సాలనోద్వేగ మొకట, 
ప్రకృతి తన వశమైనట్టు ప్రతిభతోడ 
భారత మ్మేలె నే కనిబహ్మమౌళి! 


అతని తెనుంగు తీర్పుల రహస్యములం 
(గ్రహియించి త(త్రభాయత జయలేఖినీ ముఖ 
నిరంకుశపాలిత భారతీకళాన్విత రసరేఖ 
రాగిలిన నేర్పరి వంచు, త్వదీయ భావలాలిత 
విలసద్విపంచిం గదిలింతుము నేడు 
గుతూహలంబునన్‌! 


చవిజూచితి స్వతంత్ర వైతన్య భావనా 
మాంసలాంగల కవిహంస సూక్తి, 
పొటించితివి స్రైరభావ భోగ రిరంస 
నెసంగు పరాసుల రసికలిప్పు, 

క్రీడించితివి ప్రొథి పేడెత్తు సూరన 

సుకవి వాగ్లోహద శోభనమున, 
వెలయించితివి కండగల తెనుంగున గావ్య 
తత్త్వ మానంద సూత్రముల సరణి. 

నేడు నీకన్న నీ యాధునిక మహాంధ్ర 
వాజ్మయము నడిపింప నెవ్వండు సమర్హుం 
డెలమి నీ కంకణము ధరియించి ముందు 
ద్రోవం దీయుము రామలింగావతంస! 


రాయప్రోలు 


ఈ దివ్యర్షిపదమ్ము భారతమునందే పుట్టి 
యాధ్యాత్మి క్రేచ్చాదారి ద్రమునన్‌ నశించు 
ప్రేయశిష్య శ్రేయమాసించి యా వేదానంత 
పథమ్ములన్‌ గదలిరావే! తాళ్చికోనిమ్ము 

నీ పాదాంభోజ రజోలవమ్ము, గురుదేవా, 
మా శిరోవీథులన్‌! 





ఈ జడజీవితమ్ముం బలికించితి, వీయఘ 
సంకమందు నంభోజము మొల్వంజేసితి, 
నప్రూర్వము నే దయ, యీ నిశీథి నీరాజన 
మెత్తినావు, విపులమ్మగు నీయెద నిండె నే 
శరద్రాజిత చంద్రకాంతు, లన్ఫుతమ్ములు, 
స్వర్గలతొంతవాసనల్‌! 


నా యెదలో ద్వదీయచరణమ్ముల చిహ్నము 
లెన్న డేనియున్‌ మాయన యే నిశీథపుం 
దమస్సులు మూసినంగాని, జీవయాత్రాయతవీధి 
నొక్కండం (బ్రయాణము సేయుదు నక్షయంపు 
బాథేయముగా (గ్రహించి గురుదేన ముఖస్టుత 
గీతికాసుధల్‌! 


మా చిననాంటిచిత్తము లమాయిక కోమలముల్‌ 
పదేపదే పూచిన వాని స్వప్నము లపూర్వము, 
లిప్పుటికేని నాంటి సూఖచరితామృతమ్ము. 
గురిపించెడు మా గురుదేవు౭ డేలొకో తోయ 
షరాయితో ఫగిడితో నెవరో యొక 
ఫొదుశాహిగా! 


“ఏ దురితాంధవహ్నుల దహించుకపోవు 
జడుండి నంచుం బ్రహ్హాదుండ వీవె, (శీ శుక 
మహర్షివి నీవె వచింపంబోన నేమౌదురొ 
నుమ్ముబోంట్లు వెజుపౌను ముఖాముఖి 

నో వినమ్రమూర్తీ, దరిశించినాండవుగదే 
జగదీశుని, నెంతవాండనో! 


అలనొంటి బుషీవాటికలనుండి పరతెంచు 
నామ్నాయపూత గంగాన్ఫతమ్ము, 
అలనాంటి బోధివృష్షాయత చ్చాయల 
సెలలైన బాస్పుశీతల జలమ్ము 

అలనాంటి కటిమైోడు సిలువగద్దియమీంద 
నురలిన రక్తవోస్తధార, 

అలనాంటీ చూరబీయుల యెడారులలోనం 
గాటీన విశ్వాసఘర్మవారి, 

కలిసి నీలోన లోలోన గదలిపొఆం 
బదనువాణీనదయ్య నీ హృదయసీమ, 


తావక పని(త్ర జీవితధామమైన 
దయ్య విశ్వ విశాల దేవాలయమ్ము! 


ప్రతిఫల మ్మిసుమంత వలవక కర్మముల్‌ 
సేయు నీ మెయి కురుక్షేత్రమగును, 
అశాంతములకు జరాచరమ్ములకును 
దరలు నీ యెడంద బృందావనమగు, 
నివిధ ధర్మజ్ఞానవేణీసమాక్తేష 

మైన నీ మనసు ప్రయాగ యగును, 
పాతాళమును స్వర్గపద మొక్కముడిలోన 
నతుకు నీవే వారణాసివౌదు! 


నీవు కన్సడ నెదురుగా నిలిచినట్టె 
(యాలను పురాణ భారత పుణ్యభూమి! 
మాకు దినదిన దివ్యయాత్రా కృతోత్స 
వానుభూతి నొసంగు బ్రహ్మర్షి వివు!! 


కృష్ణ శాస్త్రీ 
తక్కన సోమయాజై 


పూజాతిసాంద్ర కర్ఫూరమ్ములందు 
ప్రాబ్బదీపాథోలవమ్ములయందు 


మడగు సన్నని పొటు 
పాడుచు వెన్నెల తేట 


కలవు తిక్కన వల్కు తెలుంగు పల్కులకు! 


లోలమృద్వీకా గుళుచ్చమాధురియు 
నవ పుష్యరాగ సుందర పటిష్టతయు 


అలరు మళల్లియపువ్వు 
నందు పిన్నని నవ్వు 


కలవు తిక్కన పల్కు తెలుంగు పల్కులకు! 





కృష్ణవేణీ తరంగిణి నున్న రురియ 
తుంగభద్రాసరీత్తున నూగు హేల 


ధవళగో వ్రాతము 
నన నవనీతము 


కలవు తిక్కన పల్కు తెలుగు పల్కులకు! 


లజ్ఞామనోహర లావణ్యమూర్తి 
తేజోరుణాక్షి సందీప్ప పాంచాలి 


కనుల క్రొమ్మెణుపులు 
కనుబొమ విరుపులు 


కలవు తిక్కన పల్కు తెలుయ పల్కులకు! 


దిగ్వధూగండ ప్రదేశమ్ము లందగిం 
చిన త్వజయాంకవిశేషకమ్ము, 

నిఖిల దిగ్దేశ పండిత సదస్సులు శిర 
సా వహించిన ధర్మశాసనమ్ము, 

అఖిల భూపాల శుద్దాంత (ప్రసాదన 
గురువగు నీదు నాగరకము ద్ర, 
సస్తాంతరీప (ప్రశిసాపణముల నిం 
డారు నీ రత్నభాండారనములును 
కథలు కల్లలు నితిహాసకాండ లగుచు, 
బెండ్లు మున్గి గుండులు దేలువేళ, నో ఫు 
రాణ పుణ్యావనీ, కుటీరమున నీకు 
నిలిచెగా జ్ఞానదీసీకాకళిక యొకటి! 


అబ్బూరి 


చినుగుల్‌ గట్టిన శ్లీర్ణదేహము 
జరాజ్లీర్ణమ్ముగా, (బ్రాణముల్‌ కనులన్‌ నిల్పి 
సరాభవావనశవై కాల్‌ సే వడంకన్‌ 
గృహంబున గాలక్షయమాచరించు తటే 





తల్పుం దట్టి యీ యర్దరాత్రిని నష్టాత్మకులేరొ 
సల్తురు నినున్‌ దీపమ్ము జాపింపుమా! 


UK 


వన పీయూష మొలికి యొక్కండు, సత్య 
వకారుణ్యములు బ్రతిష్టించి యొకడు, 
ఆజవంజపరోగార్తమైన ప్రాణి 

సంతతికి బెట్టుచున్నారు శాంతిభిక్ష! 


వసం 


అమలోదాత్త మనీష సర్వనిగమాంతాంభోనిధుల్‌ 
(గోలి, బోధమయాచంచల చంచలాద్యుతుల 
రాధాకృష్ణ చిన్మేఘ మభ్రమునన్‌ లె 
నబోధఘర్మపరితప్త స్వాంతకేదారఖండములం 
దద్వయతత్త సస్యములు పండన్‌ 

సర్వ దిక్సీమలన్‌! 


ఆలాపింపుము సర్వపండిత సదస్యాష్టోది 
తత్వార్ధబాధాలీఢోక్తుల నీ మహాం[ధజన 
విద్యాపిరికాశీర్చలో తాల ప్రౌఢ 
మహానుభావమున రాధాకృష్ణతత్త1జ్ఞ 
దిక్కాలాతీతము, శాంతితేజము వెలుంగన్‌ 
ద్వన్మనః పీఠికన్‌! 


పింగళి- కొటూరి 





పఠితులార! 


(భష్ణులార! 
బాధాసర్సదష్ట్రులార! 
బ్రతుకు కాలి, 
పనికిమూలి, 

శని దేవత రథచక్రపు 
టిరుసులలో పడి నలిగిన 
దీనులార! 

హీనులార! 


కూడు లేని, గూడు లేని, 
పక్షులార! భిక్షులార! 
సఖులవలన పరిచ్యుతులు, 
జనులనలన తిరస్యృతులు, 
సంఘానికి బహిష్కృతులు, 
జితాసువులు, 
చ్యుతాశయులు. 
హృతాశ్రయులు, 
హతాశులై 

ఏడవకం డేడవకండి! 


మీ రక్తం, కలగి కలగి 
మీ నాడులు కదలి కదలి 
వీ (ప్రేవులు కనలి కనలి 
ఏడవకం డేడవకండి! 


ఓ వ్యథా నివిష్టులొర! 
ఓ కథా వశిష్టులార! 
పతితులొర! 
(భష్టులార! 
బాధాసర్పుదష్టులార! 
ఏడవకం డేడవకండి! 


వస్తున్నా యొస్తున్నాయి.... 
జగన్నాథ, 

జగన్నాథ, 

జగన్నాథ రథచ(క్రాల్‌! 
జగన్నాథుని రథచక్రాల్‌! 
రథచక్రాల్‌, 

రథచక్రాల, 

రథచక్రాల్‌, రథచక్రా 
ల్‌స్తున్నా యొస్తున్నాయి! 


పతితులార! 
(భష్టులార! 
మొయిల్ల్డారిని 
బయల్లేరిన 


వైతాళకులు A22౧ సంకలనం: ముద్దుక 


రథచక్రాల, రథచక్రా 
లొస్తున్నా యొస్తున్నాయి! 


సింహాచలం కదిలింది, 
బామాలయం కరిగింది, 
వింధ్యాచలం పగిలింది- 
సింహాచలం, 

హిమాచలం, 

వింధ్యాచలం, సంధ్యాచలం.... 
మహానగా లెగురుతున్నాయి! 
మహారథం కదులుతున్నాది! 
చూర్ణమాన 

ఘూర్షనూన 

దీర్ణమాన గిరిశిఖరాల్‌ 

గిర గిర గిర తిరుగుతున్నాయి! 
పతితులార! 

(భష్టులార! 

బాధాసర దష్టులార! 
రారండో! రండో!! రండి!!! 


ఊరనతల నీరింకిన 
చెరువుపక్క, చెట్టునిడ- 
గోనెలతో, కుండలతో, 
ఎటుచూస్తే అటు చీకటి, 
అటు దుఃఖం, పటునిరాశ- 
చెరసొలలు, ఉరికొయ్యలు, 
కాలువలో ఆత్మహత్య! 
దగాపడిన తమ్ములార! 

మీ బాధలు నే నెరుగుదును.... 
వడలో, కడు 

జడిలో, పెను 

చలిలో తెగనవసి కుములు 
మీ బాధలు, మీ గాథలు 
అవగాహన నా కవుతాయి! 


సతితులార! 
(భష్టులార! 


దగాపడిన తమ్ములార! 
మీ కోసం కలం పట్టి, 
ఆకాశపు దారులంట 
అడావుడిగ వెళిపోయే, 
అరచుకుంటు వెళిపోయే, 
జగన్నాథుని రథచక్రాల్‌, 
రథచక్ర ప్రళయ ఘాష 
భూమార్గం పట్టిసాను! 
భూకంపం పుట్టిస్తాను! 


నటధూర్హటి 

నిచాలాక్షి పగిలిందటు! 
నిచాలాన్ని రగిలిందటు! 
నిటాలాగ్ని! 

నిచాలార్భి! 

నిచాలొక్షి పచాలుమని 
(ప్రపంచాన్ని భయపెల్టంది! 


అం రూం! రూ. 
రుటక్‌, పటక్‌.... 


హింసననణచ 
ధ్వంసరచన;: 

ధృంసననణచ 
హీంస రచన! 


విషవాయువు, మర ఫిరంగి, 
టార్సీడో, టోర్నాడో! 

అది విలయం 

అది సనురం 

అటో యిటో తెగిపోతుంది! 


సంరంభం, 

సంక్షో భం, 

సమ్మద్దన, సంఘర్షణ! ' 
హాలాహలం పొగచూరింది! 
కోలాహలం చెలరేగింది! 


పతితులార! 
(భ్రష్ట్రులార! 

ఇది సననం, 
ఇది సమరం! 


ఈ యెగిరిన ఇనుప డేగ, 
ఈ పండిన మంట పంట, 
ద్రోహాలను తూలగొట్టి, 
దోషాలను తుడిచిపెట్టి, 
స్వాతంత్ర్యం, 

సమభావం, 

సౌభాత్రం 

సౌహాద్దం 

పునాదులై ఇళ్ళు లేచి, 
జనావళికి శుభం పూచి- 
శాంతి, శాంతి, కాంతి, శాంతి 
జగమంతా జయిస్తుంది, 

ఈ స్వప్నం నిజమవుతుంది! 
ఈ స్వర్గం బుజువవుతుంది! 


పతితులార! 

(భష్టులార! 
బాధాసర్పదష్ట్రులార! 
దగాపడిన తమ్ములార! 
ఏడవకం డేడవకండి! 
వచ్చేశాయ్‌, విచ్చేశాయ్‌ 
జగన్నాథ 

జగన్నాథ 

జగన్నాథ రథచక్రాల్‌ 
జగన్నాథ రథచక్రాల్‌ 
రథచక్రాల్‌ 

రథచక్రాల్‌ రథచక్రాల్‌ 

రా రండో! రండో! రండి! 
ఈ లోకం మీదేనండి!! 
మీ రాజ్యం మీ రేలండి!!! 


($(8 


అడవి పూవు 


పొడుపు కెంజాయ లాక్రమించెడు నవీన 
సృష్టిచైతన్యమున వికసీంచియున్న 

ఓ యడనిపూవ! నీయెద నూగులాడు 
నీరవరహస్యములను వర్ణింపగలవె? 


ఏ యొకరుండేని లేని దవీయమై 
విపుల కానన వాటీ వివిక్త వీథిన 
మటుచిపోయిన కోర్కులు మణుల మణుల 
స్మృతికి రా హైమబాప్పు నిస్సుతుల జార్లు! 


“నేను నీవలె బూర్వజన్మానురాగ 
కిన్నరీకంఠముల మృదుగీతిం బాడి 
మోసులెత్తి నయానందముల లయించి 
మటచిసోతిని లోకులమాట లెల్ల!” 


“నా గడచిపోయియున్న జన్మములయందు 
నేను నీవలె కవిని, విమానమెక్కి 
సప్తభువనమ్ములందున సంచరించి 
మత్తిలితినోయి మధురసోన్మాదవశత! 


“ఈ ప్రపంచములోన న న్నీసడించి 
తరిమికొట్టని వా డొక్కనరుడు లేడు 
లే జిగురుటాకు టెద విదళించు పల్కు 
బల్లెముల పోటుపొడవనివాడె లేడు! 


“హృదయమునయందు కార్చిచ్చు లెదిగి యెదిగి 
ఆకసమునంట మంటల లోక మెల్ల 

విలయమున గాలు జ్వాలల వేగివేగి 

మనుజ జన్మమునందు నే మాడిపోతి!? 


“దాచుకొన్న దాగని తీవ్ర దాహ మెల్ల 
నా గళమునుండి ధరబడి రాగమై 

అది గరళమయ్యె లోకుల కడుపునుండి 
నా గళములోని శుష్కగానమ్ము లాగె!” 


కు 


“నేను కవినయి (బ్రతికియుండిన దినాల 

స్వప్పములు గంటి; నొక వనచ్చాయలోన 
నొక్కపువునైన బాగుండునో యటందు 

దాని ఫలలబ్ది నేటిజన్మాన గంట??? 


“నా హృదయసౌరభముల గంధవహరాజు 
తాను గొనిపోవు దశదిశాంతములదాక 

నా యెడదళోని శాంత శృంగార గీతి 
స్వరములను దాటి మోగు నిశ్శబ్దరీతి!?' 


“నా కియ (ప్రసంచమందున్న యీ కిరాత 
హృదయముల నేమిపని యుదయించి సంజ 
కెంపులంబడి నవ్వుల కిలకిలమని 
శాంతిగొందును సాంధ్యనిశాంత వీధి! *' 


“మా కుసుమలోకమందున మరణమన్న 
బెదురువాటున గుండియ లదరబోవు! 
మధురనాయూర్మిలో నిశామధ్యమందు 
నాదమటతు మనంత రహస్య శయ్య!” 


“ఓ కవీ! యీ వచించిన యూహలెళ్ల 
అల్లబోకు ప్రపంచాని కరిగి, దాని 

పే రనిన మానసంపు టెడారి మధ్య 
(ప్రళయకాలాగ్ని పర్వతమ్ములు జ్వలించు!'? 


“నీవుగూడ నావలెనె యెదో విషాద 
నిపుల నిశ్చాస వాయువుల్‌ వెలికి జార్తు 
నీకు గాబట్టి చెప్పితి లోకమందు 

దీని వెలిబెట్టబోకు ప్రార్థింతునోయి!”' 


ల్రోకమ్ములో నవా 
లోక మ్ముదయమయ్యె! 
శోక మ్ముడిగి పాడు 
మో కవీ, ఓ కవీ! 


సెనును ర్తి 


రాకాసుధాకరా 
లోకోదయమ్మటయ్యె! 
చీకుచింతల మాను 
మో కవీ, ఓ కవీ! 


కరిమొగిలు చాయ లే 
దరిని తేలని రేయి, 
భరమైన బ్రదుకైన 
కరిగి పొరెడు రేయి. 


తెరుచుకో నీ తలుపు 
అరసి రానీ పిలుపు 
విరియనీ నీ వలపు, 
ఓ కవీ, ఓ కవీ! 


చుక్కలన్నీ గోట 
వొక్కమారే మీట 
దిక్కుదిక్కుల వీణా 
చొక్కి మోసిన రేయి, 


వెక్కియేడ్డు వదేల? 
ధిక్కరింపుము శోక 
కర్కశానేదనల 

నో కవీ, ఓ కవీ! 


“పాలత్రోలి” తరంగ 
డోల రిక్కలమీలు 
తేలియాడుచు నింగి 
మేలమాడెడి రేయి, 


కేళికాభావనా 
జాలమ్ము పర్వి, నీ 
వేల యానందింప 
వో కవీ, ఓ కవీ! 


నిండు పున్నమరేయి 
పండు వెన్నెల పూచె! 
కొండకోనల శాంతి 
మెండయ్యె, మెండయ్యె! 


ఉండనీ నిట్టూర్వు- 
. బెండువారిన బ్రదుకు 

నిండిపోనీ వెలుగు, 

ఓ కవీ, ఓ కవీ! 


విశ్వుగానాలాప 
నిస్వన మ్మాలింపు! 
విశ్వదీపాల్‌క 

రశ్మి సందర్శింపు! 
నిశ్వాస నిర్హోష 
విశ్వసింపకు నేడు- 
శశ్వదానందమూర్తీ, 
కవీ! ఓ కవీ! 


విశ్వేశ్వరరావు 


జయభేరి 


నేను సైతం 

(ప్రపంచాగ్నికి 

సమిధ నొక్కటి ఆహుతిచ్చాను! 
నేను సైతం 

విశ్వవృష్టికి 

అశ్రు వొక్కటి ధారసోశాను! 
నేను సైతం 

భువన ఘోషకు 

వెర్రి గింతుక విచ్చి మోశాను! 


శ * x 


ఎండకాలం మండీ నప్పుడు 
గబ్బిలంవలె 
(కాగిపోలేదా? 


పైలాతులు లు సం ముస 


వానకాలం ముసిరిరాగా 
నిలువు నిలువున 
నీరు కాలేదా? 


శీతకాలం కోతపెట్టగ 
కొరడు కట్టు 
ఆకలేసీ కేకలేశానే! 


* * x 


నేనొక్కణ్ణ నిల్చిపోతే 

చం[డగాడ్సులు, వానమబ్బులు, మంచుసోనలు 
భూమిమీదా 

భుగ్నమొతాయి! 


నింగినుండీ తొంగిచూసే 

రంగు రంగుల చుక్కలన్ని 

రాలి, నెత్తురు క్రక్కుకుంటూ 
సేలిసోతాయి! 

పగళ్ళన్నీ పగిలిపోయీ 

నిశీథాలూ విశీర్ణిల్లీ 

మహాప్రళయం జగంనిండా ప్రగల్ఫిస్తుంది! 


నే x x 


స్‌ నొకళ్లో ధా(త్రినంతా 
నిండిపోయీ, 

నా కుహూరుత శీకరాలే 
లోకమంతా జల్టులాడే 

ఆ ముహుర్తా లాగమిస్తాయి! 


* * * 


నేను సైతం 

(ప్రపంచాబ్దపు 

తెల్లరే కై పల్లవిస్తాను! 

నేను సైతం 

విశ్వవీణకు 

తంత్రినై మూర్చనలు పోతాను! 


మాయలు 


(శశ 


యి నివాసమ్ము తొలుత గంధర్వలోక 
మధుర సుషమా సుధాగాన మంజువాటి, 
ఏ నొక వియోగ గీతిక, నేను నిదుర 
వెన్నెలలదారి నొక రేయి వెడలిపోతి 

నొక విపంచీ విరహకంఠ మొరసి యెగసి! 


ఏ నొక వియోగశాలినీ హృదయరాగ 
వేదనారేఖ, నాకయి వేగు నామె 
యంగుళీ కిసలయ చంచలాంచలముల 
నికర యనంతవిశ్వాస బడితి నాడు! 


అదియె మొద లేను సకల దిశాంతరాళ 
మెల్లెడల నెందుకో సర్వులెత్తి పోవ! 


ఆ సమయ మాదిగా నప్పరోంగ నాను 
రాగవీథుల, కిన్నెరీ రమ్యకంఠ 

సీనులో, శ్రావణాంబు దాశ్లేషపాళి, 
తారకాలోక పంక్తుల, మారు తోరు 
పక్షముల, తిరుగాడుదు పవలు రేలు, 
కన్ను మోడుపు మెయి వాల్పుగాని లేక! 
ఇది ముగియబోని ఏ యర్ధ మెరుగరాని 
వేసటేలేని వెరి యన్వేషణమ్ము! 


ఈ (ప్రవాస యాత్రారతి నిటులె నేను 
కదలిసోవుదు నాశావకాశములను 

ఒక్క నిట్టూర్సువో లీక, ఒక్క మౌన 
బాష్పకణమటు, ఒక గాఢవాంఛ పగిది! 


కృష్ణశాస్త్రి, 


అందాలు తానె చూసింది, 
నీటిలో చందాలు తానె చెప్పింది 

నాతోటి, 
వొడ్డున్న మందార వొంగి వం 

అందాలు తానె చూసింది! 
సాగసెల్ల చూసేను సొమ్మసిలిపోయేను, 
చెట్లంటే పాములే చెరువెల్ల సాకాయి 

అందాలు తానె చూసింది! 


ఆ వింతలన్ని చూసింది, 

అప్పుడే ఆకొశ మడలిపోయింది 

గజగజా వొణికి తా గట్టపై కొరిగింది. 

సూర్యుడే చెట్టెక్కి చూడ భయపడ్డాడు! 
అందాలు తానె చూసింది! 

జుట్టెల్ల విరియబోసింది 

మందార బొట్టెట్టి చెదిరి రాలింది 

గట్టుగుండెలు కలగ, మెట్ల కన్నులు చెదర- 

వొంగున్న మందార వొంగియే వుండి ఆ 
అందాలు తానె చూసింది, 
నాతోటి 


మందార మాటలాడిందీ! 


ఇసుక నేమొ వెర్రిగ నీవు వ్రాయుచుండ 
స్ఫటిక మార్గాల నీ యేరు జారి యె 
నీ రహో మోహ జపము 


బంగారమ్మ 


నీ పెదవి కీ ప్రసవ మెట్టు వ్రాలునో? శ 
శాంకరేఖ నీ సోయగ మ్మరసి తనను 
లహరిలో చూచుకొని యెట్టు లజ్ఞపడునొ! 


కామినీ! ఈ మనోజ్ఞ శృంగార భంగి 

కెంత సులభమో ఈ జీవితైక పథము? 
గాలికరటాల దూరదూరాల పూల 

కెటకొ లీలగా హాయిగా నెగసిపోవు! 

ప్రకృతి కింతగా బ్రతుకు సులభమె, అయిన 
కవికి, సార్థక (పీమసంకాశి కెంత 

లీలయో నాకు...... 


రావుచంద్ర అప్పొరావు 


ప్రతిదినంబును బాట నేం జన, 

ఎందటేం బ్రజ నన్నుం గనుగొని 

రాకపోకల బలుకరింతురు, 

వారికిని నా కెట్ట యెటుకయ్మొ; 
(ప్రణయమార్గ మదే! 
అదే! 


నీరములపై నాన నెక్కిన, _ 

గట్టుపై గల చెట్టు (భ్రమం గొని 

సగముదారినె కలిసికొనియెడు; 
ప్రణయలహరి యదే! 
అదే! 


నిండు టాకస మరసి పరుగిడ 

సూర్యు డాది వెలుంగు లెల్లను 

తలకు మీటుచు నను గమించెడు; 

వానికిని నా కెట్ట కట్టడి; 
ప్రణయభవన మదే! 
అదే! 


[3 మస్తక 


ఎంత చక్కని వార లైనను 

సుంత వారల చూడ్కి నఠటున్ను 

ఎంత మోహన వృక్ష మైనను 

దానియెడం జుక్కాని6 (దిప్పను, 

ఎంత చోద్యపుం గాంతి యొదివిన 

నంత కెక్కువయైన దెంతును; 
(పణయలోభిని నని 
నేవే! 


గనే (బ్రతుకుమార్గం, 
వేషమేనా సత్యరూపం. 
మోసమేనా నిత్యకర్మం 
ను"ర్తి మంతులకున్‌? 


ఇరుగు వారల కేది కూడూ, 
పొరుగు వారల కేది గుడ్డ! 
ఇరుగుపొరుగులు లేని మసనం 
దొరలు దొంగలకున్‌! 


కవికొండల 


ఆకటార్వులు జోలలా, మా 
కాకయూర్పులు డోలలా, మన 
బానిసల చెడుబ్రతుకులే ఈ 
ప్రభుల సానుపులా? 


కూలినాలీ[బతుకు, మనవులు 
కొలువులూ, కోపాలు, కొ(ర్రులు 
చాలు మీ దానాలు ధర్మాల్‌ 


చాలు మీ భిక్షాల్‌! 

కంఠమెత్తీ గాన మెప్పుడు? 

కలం హాయిగ ఖదం యెప్పుడు? 
కంటిచూపులలో సముజ్జ్యల 
కళలు తోచేనా! 


ECO 


నైతాళటులు 


పాత కతలూ, పాత వెతలూ, 
పారి చనె, స్వేచ్చాపతాకము 
నెత్తరా ఎత్తనేం, యెతూ 
ఏడు ద్వీసాలన్‌! 


ఆపలేనే యెంకి యీ పడవ యిసురు! 
పాడలేనే యెంకి పదము లీ రొదలో! 


పడవ సల్లగ నడిసీ 
పదము సదు వంటావు! 
కస్సుమంటా యేరు 
గాలి నెగబోసింది! 


ఆపలేనే యెంకి యీ పడన యిసురు! 
పాడలేనే యెంకి పదము లీ రొదలో! 


వోరుగాలే పాట 
దారి కడతావుంది! 
బేటి కురికే పాట 
నోట గొడతావుంది! 


ఆపలేనే యెంకి యీ పడవ యిసురు! 
పాడలేనే యెంకి పదము లీ రొదలో! 


తల మలుపుకొని పాట 
తరిలింది కామోసు! 
దేముడల్లే లోనె 
తిరుగుతున్నా దేటొ! 


ఆపలేనే యెంకి యీ పడవ యిసురు! 
పాడలేనే యెంకి పదము లీ రొదలో! 


(135) సంకలనం: ముద్దుకృష్ణ 


యెన్నెలంటేీ పొటు 
కెంత మను సవుతాదొ! 
పాట సాగేతలికి 

పయన మే మవుతాదొ! 


ఆపలేనే యెంకి యీ పడన యిసురు! 
పాడలేనే యెంకి పదము లీ రొదలో! 


నండూరి 
వ్యర్ధయిత్నములు 


(ప్రేమతో నా తులసి మొక్కను 
పెంచితిని గంగోదకంబుల, 
పసుపు కుంకుమ తోడ భక్తిని 
పూజ లొనరిస్తీ! 


ఉదయ సాయంకాలముల క 
ర్ఫూర దీపం బారతిచ్చితి! 
హృదయ తాపము తీర లక్ష్మీ 
స్తవ మొనర్చితిని! 


పక్కనే పొంచున్న లోకపు 

మాని సొక్కడు పెదవి విరిచెను, 
“ఎందుకో యీ వ్యర్థయళత్నము 
లెందుకో?” అనియెన్‌! 


ప్రతిమ నొక్కటి మలచినా నది 
(పతిఫలించన దంద మంతా, 
తనివి తీరగ విగ్రహంబు న 
లంకరించితిని! 


మంచినగలూ, మంచిగంధము, 
ముంచి మంచి రకాల పువ్వులు 
ప్రతిమ కుంచిత, హృదిని నిల్ప్సితి 
తపము చేసితిని! 


పక్కనే పొంచున్న లోకపు 

మాని సొక్కడు పెదని విరిడెను; 
“ఎందుకో ఈ వ్యర్ణయత్నము 
లెందుకో?” అనియెన్‌! 


క్‌”త్రకొత్ర్త రకాల విద్యలు 
క్రొత్త ఆటలు కొత్త పాటలు 
ముద్దు తల్లికి నేర్పు చుంటిని 
మోద మలరంగన్‌! 


చిన్నిపాదము లెత్తి నాట్యము 
చిన్న పెదవులు కదిపి గీతము 
చిన్ని చేతులు నెత్తి తాళము 
తల్లి నేర్చినది! 


పక్కనే పొంచున్న లోకపు 
మాని సొక్కడు పెదవి విరిచెను, 
“ఎందుకో ఈ వ్యర్థయత్నము 
లెందుకో?” అనియెన్‌! 


హృదయ భారము తీరు నంచును 
మధుర భావము లేర్చి కూర్చితి 
అడనిపువ్వులు గుచ్చి దండగ, 
అరుత దార్ఫీతిని! 


అనుభవించిన కష్టసుఖముల 
నఖిలమును మధియించి, “సారము 
తీసుకొనుడో రండు! రం!’ డని 
తిరుగజొచ్చితిని! 


పక్కనే పొంచున్న లోకపు 

మాని సొక్కడు పెదవి విరిచెను, 
“ఎందుకో ఈ వ్యర్థయత్నము 
లెందుకో?” అనియెన్‌! 


పక్కమానిసి పలుకు లన్నీ 
పడెను నా చెవులందు విడిచితి 
సర్వ మయ్యెడ, మౌనముద్రను 
దాల్సి కూర్చుంటిన్‌! 


శిరము వంచితి, కనులమూసితి 
మౌనముద్ర వహించియుంటిని, 
సక్కమాౌనిసి పలికె మళ్ళీ 
ప్రస్పుటముగాగన్‌! 


“ఎందుకో యీ మౌన మూనుట 
ఎందుకో యీ మాంద్యమంతా 
పోయి సాంఘిక సేవ చేస్తే 

పుణ్య ముండునుగా!' 


ఆ యటనిస్టలిన్‌ నునుదృణాంకురము బ్లిని, 
కొండవాగులన్‌ దీయనినీరు గ్రోలి, 

పువు తీగల నీడల విశ్రమించి నే నే యపకారి 
నైతినని యీ నిశితాంబక మేసినావు, 

మీ బోయల కేగతిన్‌ దెలియబోలును 
నూమక సౌకుమార్యముల్‌? 


దీశీతులు 


నేయియు సాయసమ్ము దిన నేర్చిన 

పెద్దల పాద సేవలన్‌ చేయగరాదె, 

నీకు గల చెడ్డతనం బొక కొంత మాను, 

స్లర్ణియ లతా నికుంజముల కిన్నెరసానులు 
వుదారులన్‌ బోయెద, నింక నాకు సెలవుం 

దయజేసి, క్రుధన్‌ ద్యజింపుమీ! 


కాలము తప్పె, మా తబిసికన్నెక లక్కట 
నుద్వియోగమున్‌ దాళక, నాకునై 
యెదురుదారులు సూతురు; బ'యకాంత, 
యిట్లేల వృథా గుమారిలెదు? 

నీ వయినం జని వారలందరున్‌ బేలత్రనాన 
కంట తడివెట్టకయుండగ నూరడింపుమీ! 


పేరిమి బూలువెట్టి తినిపించి, మరందమునోసి 
సంజలన్‌ జేరువ దీసి యాడి, యరచేతులబెంచిన 
తాపసాంగనల్‌ లేరిట, నాదు సాపము ఫలించిన 
యీ యవసానపున్‌ సమాచారము 

నంత్య బాష్ప కణజాలముతో నయినన్‌ 
వచింపగన్‌! 


'పెరటిలోనున్న యేడాకు లరంటిచెంతం 
బెద్ద బావిజలంబులం బెంచుకి న్న 
మానిమోాకకు గననయ్యెం గావిచిగురు, 
కావిచిగురున కాసించి గళము నెత్తి 
గండుకోయిల పాడె రాగంబు లొలయ! 


కొడాలి 


చివురువెట్టని కొమ్ముల. జిన్నిపూలు 
తావు లింపార వికసించె, దానయజేసి 
మేలుకొలుపులం బాడుచు నాలితేటి. 
యొక్కరీతినె చిందులు ద్రొక్కం దొడగ! 


కొంచుచుండగ నాకస్మికంబుగాంగ 

నెట్టి పాటుననో మణీ యేమొ కాని 

చిగురు నశియించెం బూవులు చిందిపోయెం 
జిన్నికోకిల యంతలోం జిన్నవోయెం, 
దుమ్మెదకుగూడ నేమియు దోచదాయె, 
విషము విశ్వంబునకు నిది వింత పనియె! 


వేంకట పార్వతీశ్వరులు 


వైతాళకులు 


నేడు నా ద్రాక్షపందిరి నీడలందు 
స్వాదురసభారవశమున గ్రాలిపోయె 
గలలు గలలుగ జారిన ఫలచయమ్ము 
రాజరాజేశ్వరీ, వేగిరమున రమ్ము! 


చిరదినమ్ములనుండి పెంచిన మదీయ 
ద్రాక్షవీధీనికుంజమధ్యమున నిల్ఫి 
జన్మజన్మాంతరము పరిశ్రమము నెల్ల 
సఫల మొనరించి పోదువు, సాగి రమ్ము! 


చల్లని సమీరములకు కంపిల్టుచున్న 
మధురఫలగుచ్చములలోని మదిర నోడ్చి 
భావ ముప్పొంగ మణిమయస్వర్ణపా త్ర 
లందు నిండార నింపెద, నందికొనుము! 


మొక్కనాటిన సుదినము మొదలు నేటి 
వరకు నీ వెన్న డుజ్జలవాహనమ్ము 
నందు నాసీనవై వత్తువా యటంచు 
వేచికొనియుంటి, నింక నావేళ వచ్చె! 


ఫలగుళుచ్చము లన్నిటి బాసి, రిత్త 
వోయినను పోవనిమ్ము, నా పూర్వవాటి 
ప్రథితధనధాన్యబహుళభారమ్ము కన్న 
నీవలన కల్గు లేమి, శోభావహమ్ము! 


తెచ్చుకొన్నదికా దీయతీవకఠిన 


వాంఛ; జంగమస్ట్రావరవర్ల మెల్ల 
కోరుకొనుచుండె నిదె గుసగుసలతోడ! 


ఆ మహాశక్తితై నినయాంజలులను 
భూతసామ్రాజ్యమెల్ల కేల్మోడ్సి యొసగు, 
ఎంత గుహ్యమొ కద ఈ యనంతపథము, 
ఎంత యజక్టేయమో యొట్టు లెటుగవచ్చు? 


అబ్ఫూరి 


(140 సంకలనం: ముద్దుకృష్ణ 


సుఖము ఫాలమునందు వ్రాసుకుని యెవరు 
పుట్టిరో వారికి వసంతము సుమనోజ్ఞ 

మైన గానిమ్ము, నాకు నీ వన్న, మేను 
జలదరించున ఓయి ఆషాఢజలద! 


నిను మదీయగిరాంవీథి నిలిపి శైవ 
సాంధ్యతాండవనూపురస్వనము లొలుక 
జేసితిని, నీవు మింటికి, &తికి నేను, 

కవుల మైతిమి హృదయ దుఃఖములు పాడ! 


నీవు జగమున జీకట్టు నిండంజేయ, 

వెలుగు చెరరాని యింటి మూలలకు.6 (బాకి 
ముసుగుదుప్పటిలో కన్ను మూళవెట్టి 
పొదలు పెనుచీకటిని శాంతి వెదకికొందు! 


విశ్వనాథ 
ఆశయము 


కోడలినట్టడగు పాడము 
ముత్తియము! నీదు కాంతిన్‌ 
బడయంగను మునుంగవలెనా? 
వల లెన్నో పన్నవలెనా? 


ఈ నాదు తీరమందే 
భంగముల వెలికియబడెడు 
గుల్హలను గూర్చుకొనుచు 
నే నేల యాడరాదో? 


ఆకసము నట్లై పొడుచు 
చుక్కరో! నీదు కాంతిన్‌ 
చేంబల్టు నెగురవలెనా? 
ఆక్క లూనంగవలెనా? 


నే నేల నిలువరాదో 

ఈ నొదుపొలము నడుమ 
క్రింది కీ వెపుడు పడెదో 
యపుడె ని న్నరసికొనుచు? 


సంతుష్టి లేదు మదికిన్‌ 

సంతసము లేదు తుదికిన్‌, 
ముత్తెసరి కెటుయగువటకు 
చుక్కజిగి కగయువణుకు 


కవికిండల 
గతిక 


దౌరి కోవలక్రేవ దనరారు గణటిక? 
యెంత మెత్తందన మెంతటి ప్రోది 
యెంత (క్రొత్తందన మిగురొత్త నీవు 
మొన్నగాం గురిసిన ముత్యాల జడికి 
మురిపాల గుబురువై పెరుగుచున్నావె? 


దైవస్ఫష్టిని నీకుం దా వొండు గలదు! 
నేనును నీపైన నెన రూనియుందు; 
ఏను నీ వైతినో యెవరికిం దెలియు 
మున్ను గతించిన పుట్టువులందు! 
ఈవు నే నౌదులో యెవరెజుంగుదురు 
రాంచోవు జన్మాల రాకపోకలకు! 


గుసగుస చెప్పెదు, గునిసి యాడెదవు 
నీలోన వెలిగెడు నిర్మల జ్యోతి 

వెలికొత్తం బోరాట పెట్టుచున్నదియొ! 

నీ యందచందంబు నీ సంతసంబు 
నందు. బాల్స్‌న నాదు డెంద ముప్పొంగు! 


పంచవన్నై ముసుంగు వలిపంబు (క్రింద 
నొకవేళ నిరువుర మొకరమే యేమొ? 


రామిరెడ్డి 


నైతాళకులు (142) సంకలనం: ముద్దుకృష్ణ 


జంట నా యెంకి? 


యేనకజల్మంలోన 
యెవరమో నంటి, 
సిగ్గొచ్చి నవ్వింది 
సిలక నా యెంకి! 


ముందు మన కే జల్మ 
ముందోలె యంటి, 
తెల్ల తెలబోయింది 
పిల్ల నా యెంకి! 


ఎన్నాళ్ళు మన కోలె 
ఈ సుకము లంటి 
కంట నీ రెట్టింది 
జంట నా యెంకి! 


నండూరి 
* మెల్లే నా యెంకి 


నా స్టతి 


ఈఈ కెలన శరత్నూర్లి మావృత శశాంక 

లలిత రోచిర్వితాన, మా కెలన ఘోర 

ఘనత రాంధకార చృటా (కాంత భూమి, 
అందు సగ, మిందు సగ ముంటి; నవుర నేను! 


ఈ శరత్నూర్లిమాచం ద్రికాసుధా ను 


రీచిలో నన్ను నేను స్పారీభవన్న 
వీన శంపాలతాకృతి పూనియుంటి! 


ఈ సగము నాకు నాకె కన్సించంబోదు; 
ఉ(గ్ర రాహు చంద్రార్ర బింబ (గ్రసనము 
పోలె నున్నది నా స్ట్రీతి! 
విశ్వనాథ 


[నైతాశటురు డె సంకలనం: ముద్దుకృష్ణ 








ఎఅటొరి 


తలిరుప్రాయమ్మునకె కోరికలు కృశించి 
(మైోడువలెనున్న జీవితమ్మునె వరించి 
తనివివోని నిషాదగాంధర్వగీతు 

లల్టుకొని యీ యెడారుల కరుగుచుంటి! 


మలయపవనంపు కొదమల కులికిపోయి, 
వెచ్చని యెడారి వడగొడ్డు నిచ్చగించి, 
ఎండమావుల చల్లని కొండవాగు 
తీరములయట్లు దప్పి తీర్చుకొంటి! 


సంజచీకట్టు వచ్చి నిశ్చాసవాయు 
వీజనమ్ములువేసి, యుర్వీతలాంత 
రాళ సుఖదుఃఖ శూన, పర్యంకమందు 
తొట్టిలోపల నన్ను జోకొట్టిపోవు! 


మామక క్షుద్ర దేహ నిర్మాణమందుం 
దవిలి వచ్చిన పంచభూతములు గూడ 
నీ యెడారిలో న న్నావరించుకొనుచు 
కంటి కొక అప్పులాగునం గాచుకొనును! 


నేమిలికన్ను 


థగధగమెరిసే కాంతిని చల్లే 

కళ్ళు నెమిలి కెవ రిచ్చారో, 

పురి విప్పుతు అది నాట్యమాడగా 
తాండవకృష్ణుడు జ్ఞప్తికి రాడా? 
మేఘాలందం నీలాలందం 


కొంతల కొటుక కన్నుల అందం 
అందాలన్నీ జీవం దాలిచి 


నీలో నాట్యం చేసేనే! 
_వైతాళీకులు త్‌ 144౧ సంకలనం: ముద్దుకృష్ణ ముద్దుకృష్ణ 








[కులు 


జ్ఞాపకముంటే చెప్పరాదటే 
కృష్ణుని బాల్య క్రీడలు మాతో! 
కృష్ణునివేణికి నీవా అందం 
నీకే అందం ఆ వేణా! 


చెప్పరాదటే, చిన్నికృష్ణుని 
కూకటిముడితో తాండవమాడిన 
నాటివైభవము నీదే అయితే, 
కృష్ణగాథలను కర్ణామృతముగ! 


ఆనా డాముర ళాలించితివటు 
గోపాలోన్నత శిరమున నిలిచి 
మురళీమోహన దివ్య గీతముల 
(ప్రతిబింబములా నీలో తళుకులు! 


నిన్ను బాలకులు నిత్యము కోరుతు 
నీతో ఆటలు ఆడేవేళల, 

వారు కృష్టులను భావము పుట్టును 
నిజమంటావా కాదా చెప్పువె? 


వరద గోదావరి 


ఉస్పాంగిపోయింది గోదావరీ- తాను 
తెప్పున్న యెగిసింది గోదావరీ! 


దీక్షీతులు 


కొండలా ఉరికింది 
కోనల్లు నిండింది 
ఆకాశగంగరో 
హసాలు కలిపింది, 


ఉప్పొంగిపోయింది గోదావరీ- తాను. 
తెప్పున్న యెగిసింది గోదావరీ! 
అడివిచెట్టన్నిని 
జడలలో తురిమింది, 





(145) - సంకలనం: ముద్దుకృష్ణ 


ఊః దండలగుచ్బ 
మె లన తాల్సింది. 


ఉప్పొంగిపోయింది గోదావరీ- తాను 
తెప్పున్న యెగిసింది గోదావరీ! 


నడులలో గర్వాన 

నడలలో సుడులలో 

పరవళ్ళు తొక్కుతూ 

(ప్రవహించి వచ్చింది, 
ఉప్పొంగిపోయింది గోదావరీ- తాను 
తెప్పున్న యెగిసింది గోదావరీ! 


శంఖాలు పూరించి 
కిన్నెర్టు మీటించి 
శంకరాభరణ రా 
గాలాప కంఠియై 


ఉప్పొంగిపోయింది గోదావరీ-తాను 
తెప్పున్న యెగిసింది గోదావరీ! 


నరమానవుని పనులు 
శిరమొగ్గి వణికాయి, 
కరమెతి దీవించి 
కడలికే నడిచింది 


ఉప్పొంగిపోయింది గోదావరీ-తాను 
తెప్పున్న యెగిసింది గోదావరీ! 


మురిచులో మునిగింది 
మాయమై పోయింది 
ఆకాశమున గలసెనో 





నైతాళకురు 46 | సంకలనం; ముద్దుకృష్ణ 





[కంద 
అక్కడే 'పడియుండెనో! 


రైలులోపల నేను 

రాబోతు వున్నాను 

నను జూసి వెనుదిరిగెనో! 
ఆ కొండ 

నైజమే అటులుండెనో! 


వడివడిగ లేచింది 

తడబడుతు నడిచింది 

మరుగుపడి నను జూడ 

పరుగిడుతు వచ్చింది; 

హడలుతూ నిలుచుండెనో! 
ఆ కొండ 

అక్కడే పడియుండెనో! 


జరజరా నడిచింది 

గిరగిరా తిరిగింది 

ఒలు తిరిగి తాను పడెనో! 
ఆ కొండ 

తల తిరిగి బారు మనెనో! 


పరుగు పరుగున నాతొ 

పయనమై ఆ కొండ 

సరుగున్న రాబోతే, 

దారి కడ్డము నిల్ఫు 

సరివి తోటలు దాచే 
ఆ కొండ 

తలయెత్తి నను చూసేనే! 


ఏల చూసెద వంటి 
ఏమి కావలె నంటి, 
ఎంత పిలిచిన పల్కదే 
ఆ కొండ 
పంత మేమో దెల్పదే! 


1. నిలుచుండెనో 





వైతాళకులు 





డబ్బుతే అను పలుకు 

విడువకను పల్కేటి 

వడినడక రైలుతో 

తను కూడ చనుదెంచేనే, 
ఆ కొండ 

తడయకను పయనించెనే! 


ఇంతలో ఆ కొండ 
సొంత రూసము దాచి 
వింతరూపము తాల్సెనే! 
ఆ కొండ 
సంతమున పడిపోయెనే! 


చలియన్న జడవదే, 
పులియన్న వెరవదే; 
మలయానిలుని దాచునే! 
ఆ కొండ 
మంచుకొం డనిపీంచునే! 


మంచుకొండైతేను 
మనకొరకు తా నేల 
మరచిపోయీ చూసునే 
ఇది నాకు 
మది దోచకను పోయెనే! 


గిరికన్య శ్రీగౌరి 
వరతనయలము మేము; 
గురితప్పిపోయినాదా? 

ఆ కొండ 
గుణము తా మారినాదా? 


కొనియాడలేదన 
కోపమున తా బోయి 
కొండపొడుగున కూలెనే; 
ఆ కొండ 
గుండె రాయిగ మారెనే? 











వైతాళికులు 64 _నంకలనం: ముద్దుక 





ఒరులు పో-శక్యవూా? 
సరులు తే శక్యమా? 
నను విడిచి ఆ కొండ 
నల్లరాయైసోయె; 
యెంతచూసిన చూడదే, 
ఆ కొండ 
ఎంత సీలిచినా పల్కదే! 


బంగారన్ము 


జెలులో చందమామ 


చింత శల్యావశిష్టయై చిక్కి చినికి 
నవసినమృగాక్షి స్వీన్నాసనమ్ము దోచు, 
కృష్ణపక్షమ్మ! న న్ని వొకింత మా గ 
వాక్షముల తొంగిచూచెడు పక్షమునను; 


రాతిగుండెలు గలిగిన రాచభటుల 
కర్కశాఘాతముల మేను కందిపోయె, 
శీతలహిమూంబు కణముల చిల్కరించు 
అమృతకిరణాల స్ప్రశియింపుమయ్య మమ్ము! 


అకట, మరియింత కృశియించినట్టి మేను 
సాంధ్యపననమ్ములు స్పృశించి చాలనాళ్ళు 
గడిచె; జ్యోత్స్నా (ప్రసాద శీకర పరంస 
రాభిషేకమ్ము చేయింపుమయ్య మాకు! 


తెల్లమబ్బుల కెరటాల తేలిపోవు 

నట్టి భవదంతరిక్ష ప్రయాణము గన 
ఇనుప తలుపుల నడుమ వసించు మాకు 
నుల్ల మూహాతరంగాల నూగుచుండె; 


నవ్యతారాపథమ్ముల నడచు నిన్ను 

నే కిరీటాధిపతులు బంధింపగలరు? 
కష్టతర దీర్ణయామినుల్‌ గడచి వేగ 
బంధనవిముక్తులను జేయవలయు నుమ్ము! 





సంకలనం: ముద్దుక ప 





బంధనాలయ బాహ్య (ప్రపంచనార్త 
లితరములు మాకు రాకున్ననేమి; సురవ 
ధూ కపోల కర్ఫూర మధుర పరిమళ 
పులకిత రహస్యములనెల్ల దెలిసి పొమ్ము! 


ముకుళితములైన కలువపూవుల దళాలు 
నీ కర ఫుల్కరించిన విధాన 

ఎన్నడో మూగవడిన నా హృదయవీణ 
తీగ లొకసారి కదలి నదింప దొడగ! 


అంబుదమ్ముల నీ కృపాజపాదృష్టి 

పోల్చి రత్నాకరుడు పొంగి బోర్హపడును, 
అచ్చి నీవేడ, స్వాదుభోజ్యములకేని 
నోచుకొనని బంధితుని సంతోష మేడ? 


శీతిని నీకెట్టి మూర్చాభిషిక్తుడైన 

నూలు పో గొక్కటిచ్చి సంతుష్టి జెందు, 
హర్షముక్తాశ్రుల సువ హారములను 
గూర్చి నే నిప్పు డర్పించుకొంటి నీకు! 


వచ్చె వైత్రమాసము! 
వాసంత విలాసము! 


కొడాలి 


చల్లగాలి వీచె వీచె 

మెల్లమెల్ల జల్లు లేచె 

సల్ల లతల పూత విచ్చె 
వచ్చె వైత్రమాసము! 
వాసంత విలాసము! 


గున్నమాని (క్రొన్ననతో 
సన్నజాజి నున్ననతో 
ఎన్నరాని చిన్నెలతో 








వచ్చె చెతమాసము! 
వాసంత విలాసము? 


చెల్లెల! ఇద్దరమొకటై 
మొల్లలమై మళల్లైలమై 
ఎల్లవేళ లాటలపై 
పుచ్చుద మీ మాసము! 
వాసంత విలాసము! 


రెక్కలు కట్టుకు మేఘము 
లెక్కుద, మెంతటి సౌఖ్య, మి 
కక్కడి దక్కడ దుఃఖము; 
చుక్కలింట వాసము, 
చుక్కలె సావాసము! 


ఏడువన్నె లాకాశము 
ఆడునుగా మనకోసము 
సాడునుగా మనకోసము! 


వచ్చె చెతమాసము! 
వాసంత విలాసము! 


విశ్వేశ్వరరావు 
కప్పతల్లి పెళ్ళ 


9 ౧ 


చప్పతల్లీ పెళ్ళి నేడూ, చూడరే, 
కొ భ్ఫాంపినాడు! 


వరుణదేవుడు పంపినాడూ, ఓ చెలీ 
వాడలన్నీ నింపినాడూ! 


గగనతలమునుంచి నేడు, వీవనలు 
చెట్లుచే వేయించినాడు! 


స్వర్గాధినాథుడు నేడూ, రథమెక్కి, 


పయనమై పోతువున్నాడు! 





సంకలనం: ముద్దుకృష్ణ 





వైతాళకులు 


భత్యాలు లేకనే వాడు పెళ్ళికి 


బాజాలు వేయించినాడు! 


బండరాళ్ళపైని వాడు చక్రములు 
బడబడా దొర్తించినాడు 


బాణసంచా వెలితి లేదే, పెళ్ళికి 
బహుబాగుగా చేసినారె! 


కళ్ళుచెదిరే మెరుపులమ్మా, చూడు 
వొళ్ళు నరవశమౌను సుమ్మా! 


కప్పుమ్మ పెళ్ళికో యంచూ, మేళములు 
గొప్పగా తెప్పించినారె! 


చెప్పశక్యముగొదు వేరే, బోదురూ 
కప్పులామేళములు రారె! 


కప్పమ్మ గడప తొక్కినదీ, శుభమన్న 
సూచనలు చూరు చెప్పినది! 


కప్పులెగిరే వానలమ్మా, పొాలములూ 
కనకమే పండుతాయమ్మా! 


రసికహృదయము లోలలాడే 

మునుపు దినములు మరలి వచ్చెను, 
మిసిమి మబ్బులు ద్రేలు మేలిమి 

ముసుగుతో నాకసము విచ్చెను! 


తరలి రా, ఆషాఢలవ్ష్మీ 

మెరపు తీవలు తొలకు రథమున, 
మురిపెమున దిక్కాంత అలరగ 

తరలిరా! మేఘముల పథమున! 


బంగారన్ము 


సంకలనం: ముద్దుకృష్ణ 


పది కెలంకుల నూద్చ వర్తీ 
మదవతుల కానుకల నుంచిరి, 
మొదటి చినుకులతోడ మెజసే 
పొదుపుతో మోములను వంచిరి! 


వేకువలలో శంఖ మొత్తుచు 

లోకముల నిక మేలుకొల్పుము, 
(శికరములగు తఅపీవానల 

నీకరము నాకిళ్ళ నిల్పుము! 


మంగళాస్నానమ్ము లారిచి 
వెంగలించెడు నీటీకాలున 

పొంగిపోయె; నొసంగు ప్పుథివీ 
(ప్రాంగణములకు పచ్చశాలున! 


అడవికోనలలోన నీకై 
యెడరు వేచిన నెమిలికన్నెల 
కడుపుకోతల మాని, దాహము 
లుడిపి పణపుము చల్ల వెన్నెల! 


ఉరుము లురిమెడు గర్హనమ్ముల 
మెటుపుతీవల మేలవింపుము, 

మురిసియాడెడు వాన చినుకుల 
సరసగానము లాలకింపుము! 


అబ్ఫ్ఫూరి 
కార్తిక పూర్ణిమ 


పక్షుల్లు పలుకకే పడియుండినాయి, 
వృశాలు చూచుచూ వూరకున్నాయి, 
తన వెంటపడుతున్న 
తరుణి జూడ డిదేమి! 
పోతువున్నాడు తాను, 
అదుగదుగో పొంగులోకాలు గనను! 





[మలు I Ou సంకలనం: ముద్దుకృష్ణ 





నైతాళకులు 


గాలి ఉయ్యాలలై కదలుతుండెడ మబ్బు 
కనుల కడ్డమురాగ, కాలైన తడబడక, 
పోతువున్నాడు తాను, 

తగ గర్వపొంకములు దెలుపుతూను! 
వాద్యములు వినబడవొ, చోద్యములు కనబడవో 
నిముసంబు నిలున డేనీడ నిలుచునొ గాని 
సోతువున్నాడు తాను, 

గర్వంపుపాంగు బోకారిపోను! 

పక్షీ కలకలములే పరిభనం బనియెంచి 
తెల్లబోయిన మోము తెలియకుండుటకునై 
సోతువున్నాడు తాను, 

తను వెల్ల తారుమా రగుటతోను! 


గగనమంతా నిండి 
పొగలాగు 'క్రమ్మి 

బహుళ పంచమి జ్యోత్స్న 
భయపెట్టు నన్ను! 
ఆకాశపు టెడారి 
అంతటా అకట! 


ఈరేయి రేగింది 
ఇసుక తుఫాను! 
గాలిలో కనరాని 
గడుసు దయ్యాలు 
భూ దివమ్ముల మధ్య 
ఈదుతున్నాయి 
నోరెత్తి హోరెత్తి 
నొగులు సాగరము 
కరి కలేబరములా 
కదలదు కొండ! 


బంగారమ్మ 


ఆకాశపు టెడారి, 
లో కాళ్ళుతెగిన 


ఏ4 సంకలనం: ముద్దుకృష్ణ 


ఒంటరి ఒంటెలా 
గుంది జాబిల్లి! 


విశ్వమంతా నిండి 
వెలిబూదినోలె 

బహుళ పంచమి జ్యోత్సు 
భయపెట్టు నన్ను! 


UU 





'కారుచీకటి పేరుకొనియెను! 
కడలి, (మైతల మారు(మఘోగను, 
దారుణంబగు నంధకారము 
దారితెలియదుగా?! 


అచ్చటచ్చట మిణుగురైనను 
*జొచ్చి వెదకిన లేరు కనగా 
హెచ్చు మోదముతోడ నేగెద 
వేమి కనుగొనగా! 


భయముగొల్ఫెడు *కారుసంద్రము 
బాగుగా గనుగిందువా యట 
“సార మెరుగని ఆ యెడారిని 
“భయము పుట్టదుగా! 


చే దెరుంగవు, పా టెరుంగవు, 
“చెప్పినను వినరాదొకో, యట 
కారుచీకటి ”బోరుమనియెను 
కడలి (మోతలతో! 


విశ్వసుందరవ్ము 


* శీర్షిక పాఠాంతరం “మృత్యువు జలధి?” 

1. కడలమబ్బులు 2. ఎచ్చటను గనరాదు వెదకిన 

3. నిలనార్డిని 4. అంత మెరుగని అంబుధిం గన 
5. నడలు 6. చేరబోదువు మృత్యు జలధిని 
7. భోరుమను నట 


| నైలాళటలు గ్ర సంకలనం: ముద్దుకృష్ణ] 





వైతాళకులు 


ప్రతీక 


4 


ఉదయ భానుడు పంచిపోయిన 
హృదయ సౌవర్ణ జ్వల న్మణు 
లొదిగి యొదిగి యనంతకాలపు 
టుదరమున మణగెన్‌! 


ఉదయబాల నిహంగనుంబుల 
మృదుల కైశోర శ్రుతులపై 
గుదులు గుదులుగ కాలచోరుడు 
నదులు బాణమ్ముల్‌! 


ప్రాతరరుణ నవసువర్ణ 
జ్యోతులూగే తూర్పుదిక్కున 
లో తెరుంగని కాళరా[త్రులు 
రౌతులె నిలచెన్‌! 


సెనునురి 
తమస్సు 


కనుమూసి లేచాను, వెనుదిరిగి చూశాను, 
కనలేదు ఆ జంట, వినలేదు ఆ జాడ, 


గుండె గుబగుబ లాడెను, 
నా గొంతు 
ఎండి, గుట కడదాయెను! 


పిలిచాను పిలిచాను, అలసిపోయాను, 
అలసిపోయినగుండె అట్టె ముడిపోవ 


ఆకాశమున కెగిరితి, 
అక్కడా 
అంధకారమె చూసితి! 








సంకలనం: ముద్దుకృష్ణ 





కేక వినబడదాయె, చూపుకనబడదాయె 
అంధకారములోన అట్టే రెక్కలు ముడిచి 


అవనిపైనే బడితిని 
అక్కడా 
అంధకారమె గంటిని! 


బంగారన్ము 


సమాలోచనము 


ఇది నితాంత తమఃక్రాంత, మిది సన. 
మీ నిశాంతమ్ము శూన్య, మిం దెన్న ర 
హ శ్శిథిలసుప్తి గలవరమంది, లేచి, 

గుబులుకొను, లేతనెత్తావి గుసగుస లెవా! 


అంత నీ యంధమందిరమందు, నొక్క 
రెప్పపాటు వేకువ, భన 
ఉన్మిషిత జీననాగమ నోత్సవమ్ము, 
ఉదిత గీతాప్రవేశ ముహూర్తవేళ! 


అప్పుడే గృహనేత్రవాతాయనముల 
కొలుకులందు, లే వెలుంగు తళుకు జివురు, 
లరుణ మస్ఫణ పంక్తులల్లు నేమొ 
ఆడునేమొ, వాడిన మోము లబట్టే వాల్చు! 


తెరచికొన్న ద్వారము జొచ్చి, విరిసికొన్న 
వాకిలిం జరి మంగళవాద్యపాళి 

గద్గదిక వోవ సవరించి గళము, పొడు 
నేమొ నిన్హీవ నిశ్శబ్ద మిళ్చె మూగు! 


మరల (గ్రుడ్డి రాతిరి పడు, మరల నోరు 
కాని శ్రుతులేవి లేని చీకటులు మరల 
మరల పొడిలు..... 


కృష్ణశాస్త్రి 





కురు ( 157 సంకలనం: ముద్దుకృష్ణ 





దీపావళి నాడు 


నిళీథిని 


“జగతి యానాంచి యీ మహోత్సవమునందు 
మునిగి యూనందమునం బొంగిబోవుచుండ 
ఇటు రగులుకొల్సి రెవరు నీ హృదయమందు 
వణయకొనియున్న ఘోరీ దుఃఖాన్ని నిపుడు?" 


నేను 


“కాటుకొన్న యమాస చిశటుల నడుమ 

నే నొకండనె ఈ శూన్య గృహమునందు 
అదురు పడిపోయి మరణ వాద్యమ్ము లట్టు 
గుండియలు కొట్టుకొన నేడ్చుకొనుచుంటి! ౫ 


“ఇంతగ దహించుకొనుపోవు నీ యెడంద 
బాప్పుములు జారిపడి చల్హంబడునొ యనుచు 
మూసికొనిపోయి నా నేత్రములు దమంత, 
రాదత్రియే ఇంక బహి రంతరముల నాకు!" 


“విస్టృతోదంతములు శూన్యవీథులందు 
నావలెనే మౌనముగ వెళ్ళిసోవుచున్న 

ఓ నిశీథిని! నీ *గభీరోదరమున 

దొరకె నీ దురదృష్టవంతునకుం జోటు!” 


చిమ్మట 


“బాణసంచుల ఫెళ ఫెళార్భటులు విరిసి 
దశదిశాంతములం (బ్రతిధ్వనుల నీన, 
పేదనడియున్న మౌన జీవితపు టాశ 

లిపుడు మోంగించుకొనుచుంటి వేల నీవు? 33 


1. దుఃఖానలమ్ము 2. వినీలోదరమన 


eee TI సంకలనం: ముద్దుకృష్ణ 


నైతాళీకురు 


నేను 


“నన్ను నిరసించు వారియానంద మందు 
నాకు భాగమ్ము నల దొక్కనాంటికైన, 
చీశటుల( జీల్చికొనివచ్చు నీకరాళ 

గాన రవములనె నా సుఖమ్ము కలదు!) 


“+ దినములు పరస్పుర ప్రతిధ్వనులు కొంగ 
ఇరువదైదేండ్ర నా బ్రతుకిట్టెగడవె, 

ఈ రహో దుఃఖ వీథులందే నెటుంగ 
సఖుల యడుగులజాడ లీ సరికిగూడి) 


“ఎడతెటేీపీలేని కన్నీటిజడులం దడిసీ 
పంకిలమ్మైన జీవన (ప్రాంగణమున 
శాంతి దేవశాచరణ లాక్షారసారు 

ణాంక లవలేశముల వెతుకాడుకొందు!'' 


“గొంతు విప్పక లోలోనం గుమిలి కుమిలి, 
యెంత యేద్చినం బగిలిపో దీ యెడంద; 
ఆనుకొనిన యాశ లెప్పటికప్తు డెవియొ 
కలయ (్రిప్పును స్వప్న సాగర తటాల!”” 


“మృత్యు గర్జాం పవాహ గంభీరమైన 

విధి నిదురపోవు (పేను జీవితముళోన 
సంఘటిలిన ప్రవాస దుస్వప్న వ్యథల 
మడతలను సర్హుకొనుచుందు మాయకుండ!'' 


“తెగిపడిన పూలదండ లెత్తుగ నమర్శి, 
అంధకారమ్ము సందిట నదుముకొనుచు, 
నెనరికొటుకొ పదేపదే యెదురుచూచు 
నా యెద కొనర్హుం గృత్రి మానందభిక్ష!'' 


“(యొక్కినక్‌లందిం గాలితోం ద్రొక్కుచున్న 
యా కఠినలోకమెల్ల బటాషృృతమ్ము; 
రండు చిమ్మటలారా! ఈ రాత్రివేళ 
నావలెనె పొడుకొను మీరె నాకు సఖులు?” 


వేదుల 





(159 సంకలనం; ముద్దుకృష్ణ 


వైతాళకురు 


అతడు, రైలులో నేం బోయినప్పుడెల్ల 
నెక్కడో ఒక్కచోట? దా నెక్కు-వాని 
నతని కూతురు నడిపించు ననుసరించు; 


అతడు దాశరథీ శతకాంతరష్ట 
మైన యా పద్యమె పఠించు ననవరతము; 


అతని యాగొంతు కట్లనే- అతడు పూర్వ 
జన్మమందు నే నూతిలోననో చచ్చిపోవు 
చెంత పిలిచిన వినువారేలేని లేక, 


ఆ పిలుపు ప్రాణ కంఠ మధ్యముల యందు 
సన్నవడి సన్నవడి నేటిజన్మ నతని 
కనచు వెదకుచు వచ్చి చేరినది కాక- 


అతని కన్ను లా బొత్తలే- ఆ సమయము 
నందు తన్ను రక్షింప నేరైన వత్తు 

రేమొ యని చూచి చూచి యట నిలబడి 
అతని ప్రాణాలు కనుగూళ్ళయందు నిలిచి 
మరల గనెంగాక నేటి జన్మమున నతని! 


అతని పాడినయంత సేషల్ల- నట్టి 

యతని కన్నులు చూచినయప్పు డెల్ల, 
నూతిలో మున్లు నాతని తీతు నంచు 
వేగిరఘు పుట్టు నాదు హృద్వీథియందు! 


తంతలో పాట నాప్రీ తా నచట నచట 
కొను లడిగి, కూతురు ముందుగా, వినిర్ల 
మించు నాతడు- 


నే నందు మిగిలిపోదు! 


విశ్వనాథ 


160 సంకలనం: ముద్దుకృష్ణ 


వెదకి వేసారి నా వెట్టిబ్రతు కెపుడేని 
తుదిరేయి కనుమూయునా, 
బేలయై 
నిద్దుర బరువుల (గుంగునా! 


మరపు మసకలదారి తెరచికొని కల యేదొ 
విరిసికొని పరతెంచును 


కొటు రా 
తిరికొసల మెటజుపించును! 


కలంగి తొ(ట్రీలుచు నాకలి తొందరల సోలు 
కరము లళట్లే చాతునో 


నా మండు 
కనుల నట్లే తెరతునో! 


అంతలో, నింతలో, నడుగుజాడమె లేక 
వింత కల కరంగి చనును, 
నాకునా 
వంతకథయే మిగులును! 


వనరు చేడ్వంగలేను, చచ్చి చావంగలేను 
కనలేని వెలుంగు కొట్టై 
ఎన్నడును 
కనరాని దానికొట్వా! 


ఒక క్రొత్త బరువుతో, ఒక క్రొత్త యాసతో 
ఒకండనే పడిపోదును. 
శూన్యమున 
ఒకండనే కృశియింతును! 


కృష్ణశాస్త్రి 


నైతాళకులు (161 - సంకలనం: ముద్దుకృష్ణ 


ర్‌ ప్రశాంత నిశాజఠరాంతమందు 

కలంత నిదురలో కలల్‌ గాంచుచున్న 
గౌతమీ నది నా నునోగత విషాద 

తనుము నంతయు తనలోన దాచుకొనియె! 


ఆ నదీసైకతముల నా యడుగుజాడ 
చెరిపివేయగ వెనువెంట నరుగుదెంచు 
గాలితరగల చల్చనికడుపులోన 
కన్నుమూసెను నా యూరు గాడ్డులెల్ల! 


చెడ్డయో మంచియో మహాస్సషయందు 
జరుగు ' విషయంబులను తటస్టముగ నా య 
నంత గగనమునందుండ యరయుచుండు 
తారలె ముద శ్రుకణముల నేరుకొనియె! 


నేనె మిగిలితి నీ గౌతమీనదీ ప 
విత్ర *గర్భంబులో మోత పెట్టుచున్న 
యుగయుగాంత విశ్వ మహోగ్ర దుఃఖ 
జీనగీతాల కొవృత్తి చెప్పుకొనగ! 





1. విషయమ్ములను 2. గర్భమ్ము 


వైతాళికులు 


యుముని మహిషపు లోహ ఘంటలు 
మబ్బు చాటున 
ఖణేల్‌ మన్నాయి! 


నరకలోకపు జాగిలమ్ములు 
గొలుసు (తెంచుకు 
ఉరికి పడ్డాయి! 


రబ 


ఉదయ సూర్యుని సప్త హయములు 
నురుగులెత్తే 

పరుగుపెట్టెయి! 

కనకదుర్గా చండసింహం 

జూలు దులిపీ 

ఆవులించింది! 


ఇం(దదేవుని మదపుటేనుగు 
ఘ్సీంక్ర రిస్తూ. న్‌ 
సవాల్‌ చేసింది! 


నందికేశుడు రంకెనేస్తూ 
గంగడోలును 
కదిపి గెంలేడు! 


ఆది సూకర వేదవేద్యుడు 
ఘుర్షరిస్తూ 
కోరసాచాడు! 


పుడమితల్లికి పురిటినొప్పులు 
క్రొత్త సృష్టిని 
స్ఫురింపించాయి! 


శ్రీీ 


ఒన్‌ అటి 

ర్రువాసుము 
ఎన్ని యెన్ని నిశ్వాసము లెగసినవియొ 
ఈ తు రూపుమాసిపోయినది గాని 


ఇంత విశ శ్వమ్ములో జాలి నింతనీడ 
ఒదవగాలేద యొక్క నిట్టూరుపునకు! 


కంట కురిసిన కార్చిచ్చుమంట యేళ్ళ 
కొలి నుసిరమై నశించె వాంఛా లవాలె, 
ఏ రెరుంగుదురని ఏ యెడారిదా 
నింకెనో చుక్కతడి జాడయేని లేక! 


కులు | [ళా సంకలనం: ముద్దుకృష్ణ 





కరుణ పట్టున కీ బిచ్చగాని చేయి 
చాచికొనినాడ మృత్యు ఘోషమ్మె మరచి, 
నట్టి బయలున నొక మోడు చెట్టువోలె 
ఎత్తినది కర మెత్తినట్లే కృశించె! 


కనులు రెండును బండి చక్రమ్ము అయ్యె 
చనువు చూపున కెరుకనవ్వునకు వెదికి 
ఎందులకొ వె(ర్రిమదినోలె నిపుడు తిరుగు 
చూపులే లేక అజ్ఞాతశూన్యసీమ! 


స్వాగతాశ్లేషమున విడజాలు నెదల 

నల్ల ద్రావితి మున్ను దోసిళ్ళ కొలది 
వలపుటాకలి (సుక్కు నా బ్రతుకుమీద 
ఇనుపసాదాల నిడి లోక మిపుడు నడుచు! 


ఆశయమ్ముల, ఆనందలేశముల, అ 
లంతియాసల, జీవితమంత ఇట్టె 
యేడ్సివైచితి, వినువారె యేరు లేక 
యేడ్సు సందడి నాలోననే చొరంగ! 


వడవడ వడంకిపోదు జీవనపు గొనల 
నెన్నడే నాసకళ తలయెత్తెనేని, 

ఉభయ సంధ్యాంచలముల నెదో వెలుంగు 
కలుగ కలనరసోవు ఘూకమ్ము వోలె! 


మింట వెలుగు చుక్కగన్న, మిణుగురన్న 
నేను సహియింసలే, నవి? యిరులు చెరుచు! 
నాకు ప్రాణమే మెఅఫులె లేకయున్న 
భా[ద్రపదమాసమున నమావాస్య రాత్రి! 


రేయి కడుపున చీకటిచాయ వోలె; 
తమసు టెడద దివాంధ గీతము విధాన, 
ఘూక రావాన వలవంత రేక రీతి 

నా విషాదమ్ములో దాగినాడ నేనె?! 


కృష్ణకా స్త్రీ 





పొదుగు నొవ్వంగ బాధించు ముద్దులేల 
నొడలు నాకెడి గోసాధ్వి యో రృదెంతొ 
బాధ సళుపరించిన6 గాని స్వాదువయిన 
(సీమమాధుర్యము రుచింపదేమొ పుత్ర! 


మాయసాొరలు వీడిన సుకుమార శిశువు 
నోరు దెజుచి యేడ్సెడిని యెందులకొ గాని, 
అంపకపుం బెండ్లికూంతు. గన్నారం జూచి 
నిలుపలే దేమిటికిం దళ్లి నిండు టేడ్పు! 


పడకటిలుం జూచి యేడ్సు జవ్వని యొకర్తు, 
చనిన దెసయిాచి యేడు జనని యొకర్తు 

తన సొగసుం జూచి యేడు సుందరి యొకర్తు, 
ఏడుపు బ్రియమ్ముగా వచియింపరేమొ! 


రాయప్రోలు 





అవి ధరాగర్భమున 
నూనవాస్టీకాపషరంపరలు! 
సుప్త నిళ్ళబ్దసంపుటములు, 
అట నొకే దీర యామిని! 


ఆ నిశా శ్మశాన శయ్యకు 
ప్రాతః ప్రసక్తిలేదు! 


ఆ అగమ్య తమో రహస్యాంగణాన 
తాండవించును 
న్ఫుత్యుశైతల్య మొకటి! 


65 ___ సంకలనం: ముద్వక్సిష్ట 


అవి నితాంత హేమంత హృదంతరంత 
రనుభవాళి 
ఘనీభవించిన సమాధులు! 


ఆ మనుష్యాస్టికలు 
నిద్రలో మునింగి 
సంచరించును భైరనస్వప్న నీధి! 


అని చలించును 
తమ చర్మకవచ మెపుడొ 
(బ్రదికిన దినాల తలపోతల బరువుచేత! 


నా కనుంగవ 
కన్నీళులై కరంగు 
అవి ఒనర్ఫెడు నీరవాహ్వాన మెరిగి! 


ఇంత శోషిల్లునేలొ నా హృదయపుటము 
వణుకు నేటికొ 
నా అస్టపంజరమ్ము! 


ప్రళయాంతాభీల నభో 
దళన ఫెళ ఫళారవముల 
చలిసిడుగా గర్హింపకు! 

నిలిచి నాదు మనవి వినుము? 


బంగారపు బొమ్మ నాదు 
మంగళప్రదమ్ము యొంటి 
రుద్రభూమి గటికనేల 
నిద్రించెడు నొడలు మరచి 


చూపబోకు మచటనీ ప్ర 
తాపమెల్ల పిడుగా! నా 
కన్నతల్లి యడిలి లేచి 
కక్కి టిల్లీ యేడ్వగలదు! 


శ్రీ్రీ 





వైతాళకులు 





కడుపుమంట గనలి పొక్కు 
కన్నతండ్రి నైన నాదు 

పలునరింత మాటలకును 
నలుక బూనకయ్య మదిని! 


ప్రళయాంతాభీల నభో 
దళన ఫెళఫెలారవముల 
చలిపీడుగా! గర్హింపకు, 
నిలిచి నాదు మనవి నినుము! 


చూచితి మెంతో దేశము 
సుఖము, శాంతి దొరకునా యని 
మునిగితి మెన్నో నదులను 
మోకము చేపట్టుద మని 


ఎక్కితి మెన్నో కొండల 
నీశ్వరు దర్శింతా నుని, 
'మొక్కితి మెన్నో వేల్పుల 
కొక్కపండు నర మిమ్మని 


నోచితి మెన్నో నోములు 
కాచి బ్రోచు నని పార్వతి; 
కడకు దేవి దయచేతను 
కంటిమి రత్నములు రెండు; 


బసవరాజు 


బతుకు కలంకారముగొ 

వాని దాచ చేతగాక 

ఎచటనొ పోగెట్టుకొంటి 
మెంతటి దురదృష్టముననొ? 


సౌదామిని 


[వైతాళములు రగా" సంకలనం: ముద్దుకృష్ణ) 


వైతాళమలు 


త్రల్లి 


Lae 


తల్లి అసహాయవై నీవు ధరణిమీద 
పడితి వెప్పుడు నాదు గర్భంబు చీల్చి 
ప్రకృతియంతయు నూత్నశోభల వెళింగె, 
ప్రాణనాథుడు నా నిజస్రాణ మయ్యె! 


ఎప్పుడేడ్చితి వీపు నోరెత్తి, యెడద 
తత్చణంబ కృసాక్షీరధార లుబికె, 

చిన్ని న వ్వెష్ణు నీ మూర్తి చిందులాడి 
హృదయము కలంచె, ఎరిగితి (పీమబాధ! 


చిగురు పెదవుల ముద్దులు చిల్క, నెపుడు 
“తల్ది!”” యని పిల్చి న న్నీవు దరిసినావా, 
అపుడు శ్రుతమయ్యె సృష్టిరహస్య మెల్ల, 
(త్రల్షి!1? యని మారు పీరొ ాహకెని! 
ఆత్మయేగాక నాదు దేహమ్ము కూడ 
కొల్లగొట్టి మాధుర్యంపు కుప్పవగుచు 
తల్లి నిశ్చింత నను వీడి తరలిపోతె 

“తల్లీ!” యను నాదు ఆర్హనాదమె మిగిల్చి! 


బివ్వండా (క్రూరకర్మఠుం డెనండు, నీల 
జలద నిర్ముక్త శ్రైశిర శర్వ రీ ప్ర 

శాంత మలవాటుపడిన నిశాంతమందు 
అకట, నట్టింటిదీపమ్ము నార్సినాడు! 


నోరి 


ఎన్వండా నిరసొత్మికుం డెనండు, సాంధ్య 
రాగ మంజుల రేఖా విరాజమాన 
మంగళాకాళశ సీమాంత రంగమందు 
కొరుచీడట్లు రాసులు (గక్కినా౭డు! 


ఎవ్వండా నిరయస్వాంతు. డెవండు నన్ను 
గంటక నిగూఢ విసన మార్గముల, దర్తి 
లేని బిడ్డను గావించి, మానసంపు 
టాసలన్నియు నడుగంటం గోసినాండు! 


z 


నేను జడబుద్దినై సుంత నీదు పూజ 

కై వలయు వస్తువుల్‌ సమాయత్తపటయిప 
మజచితినయమ్ము నాకిట్ణ మటువరాని 
శిక్ష ఘటియింప నీ కెట్టు చేతులాడె? 


ఎంతకాలమ్ము పట్టినదే, త్వదీయ 
పూజకై ద్రవ్యసంతతుల్‌ ప్రోగయసేయు 
టింకను సమాప్తిలేదు తల్లీ! యింకొక్క 
వత్సరమైన్మ నీ వోర్పుయట్టలేదు! 
ఇంక నా జీవితమ్ము 1 స్మ్రతికిం హ్‌్క్క 
బడిన యొక శాసనామ్మయి వరలు నటునె! 
చిన్ని నీ విగ్రహము ప్రతిస్తితము నాదు 
నంతరంగమ్ము నీకు దేన్యాలయమ్ము! 

3 


నీవు మడిగట్టుకొనిపోయినావు పండ్లు 
పుష్పములు బట్టుకొని దేవపూజ కెటకొ; 
నేను నీ కొంగుం బట్టుక నీదువెంటం 
బోవుటకులేక కన్నీటీబొట్టు రాల్లు! 


నీవు పోయిన దెచటనో దేవళంబు 

లలిత ప్రూజావిధాన సంలగ్న హృదయ 

నా నినిశ్చల ధ్యాన సమాధియందు 
మటచిపోదువొ యేమొ నా మాటం దల్లి! 


నేను నీ కన్నబిడ్డను, నిశితమైన 

నా కడుపుమంట? జర్జార్చు, లోకనాథ 
పొదకంజమరిందమ్ము చేందు కడుగు 
ప్రత్యహమ్మును నీ చనుం బా లొసంగి! 








పున్నమి యేగుదెంచె; పరిపూర్ణసుధాకరబింబ 
మళల్లదే చెన్న లలరారెడిన్‌ గగనసీమను 

చెల్లని పండువెన్నెలల్‌ కన్నులపండువై కడల 
గ్రమ్మె సమస్తము మోదభోగ్యమై యున్నది 
కొని నా హృదయ మొక్కట క్రాగడ 
దుఃఖవహ్నకిన్‌! 


హ్లాద మొసంగుగాదె యఖిలావనికిం గడు 
త్స, యందులో మోదము మీరగా 

భుననమోహనమై తనరారు పూర్ణిమన్‌! 

నా దురదృష్టభారమున నైజమె పో 

తలక్రిందు లౌటచే ఖేదము మేదురం బగుచు 

కేనలమున్‌ హృదయంబు నేర్ఫెడిన్‌! 


పుట్టిన దామె యో విమల పూర్ణిమ, 

నీ హృదయంబునందు! చేపట్టిన దస్మదీయ 
మృదుపాణిని మత్కరపల్లవంబునం దిట్టె 
గతించిపోయె హృదయేశ్వరి దివ్య వయోవిలాస 
మిప్పట్టున ఘోరమై మిగిలె ప్రావిణశోషక 
దుఃఖ కిలియే! 


ఆయము యెట్టిదో యెజుగ వక్కట, 
యొక్కనిమేషమెనియుం బాయక నన్ను 
ఛాయవలె బాహుయుగమ్ము సమాశ్రయింపదే! 
నీ యుదరంబునందున జనియించినదానిని 

నీ కుమారికన్‌ న్యాయమె వీడి నీ విటులు 

నాకు గనంబడ పుష్యప్రూర్ణిమా! 


ఎంతయు సంతసించు హృదయేశ్వరి 
పున్ననురాత్రులందు, మత్కొాంత విలాస సంపద _ 
నఖండితమై తనరారుచుండు నా స్వాంతము, 
చూచుచుండగనె స్వప్నవిధంబున 

మారిపోయెనే యంతయు భాగ్యదేవి కుపితారుణ 
దారుణ వీక్షణంబునన్‌! 


__ సంకలనం: ముద్దుకృష్ణ 


వచ్చుచునుండు ముందు 
ననివార్య విధంబున పూర్ణినూ నిశల్‌, 
ముచ్చటమీర లోకము ప్రమోదమునొందు 
యథావిధంబుగన్‌, అచ్చపుమోదసారమగు 
నామె గతించుటచేత చంద్రికల్‌ చిచ్చులమాడ్కి 
నా హృదయసీమ దహించుచునుండునే కదా! 


శివశంకరశా స్త్రీ) 
బ్‌ 
ట్రముయూత్ర 


కమలినీ (ప్రేమ భిక్షాటనమున కపుడె 
ప్రాకి వచ్చుచు నుండె దివాకరుండు; 
హృదయమున వెల్లు (ప్రేమచిహ్నిత సహస్ర 
భావ భానువులలము నాశావధులను! 


కమలినీ (ప్రేమబంధము విదిర్సి 

నముజల మణుల తమోంధబంధుర పీశాన 
నృత్యములు, కాల జీమూతనిబిడ మృత్యు 
హాసములు, ఘోర లోకలోకాంచలములు.... 


యుగయుగమ్ములుగా తమమ్మొదిగి యొదిగి 
తిగ్మరోచస్సహ స్రమూర్తిని గమించు 

వాని చేదింప దశదిశావళుల దాటి 

తన యనంత మహాజ్యోతి ధారవోయు! 


సెనునురి 


అశాంతి 


కీనికరములేని దుఃఖవేదనల సెగల 

పొగల వెలిజిమ్ము వలపు టూర్పులభరమ్ము 
మోసికొని నేనె నాలోన మూల్లుకొనుచు 
గాలినోలె సమస్తావకాశములను 
నెడతెటీపిలేక తిరుగాడి బడలినాను? 


| వైతాళకులు 71 __సంకలనం: ముద్దుకృష్ణ 





దారుణపు జీవితంపు టెడారిలోన 
తీరని పిపాస నే దారితెన్నులేక 

నేనె నా దుఃఖ బాష్పు శోణిత లహరుల 
నే విసుగు వేనటలు లేక (త్రావినాను! 


కడుపు గాల్ఫెడు మండుటాకటను రేగి, 
కోర్కె లొండింటిని (గ్రసించుకొనెడు కొలంది 
ఒడ లెరుంగక కాలమృత్యువును నేనె 
కొంచెముగ కొంచెముగ కబళించినాను! 


కొన్సి మైడైన నా యెదలోని బరువు 
దీర, నా బ్రతు కూపిరి దేరుకొనగ, 
కనికరపుచూపు, చిరునవ్వు తునుకయైన, 
కటిక కణవయ్యె పాడులోకాన నాకు! 


ఏ కడల మినుమును చుక్కయేని లేని 
యౌ నభము (కుంగి కూలిపోయెడి విధాన 
కొరునుబ్బులె కాదు, చీకటులె కాదు, 
క్రమ్ముగొననిమ్ము, కరడులు గట్టనిమ్ము! 


వలపు తీపి యెరుంగని వట్టిరాతి 
గుండెలోకమ్ము నిప్పులు గురియనిమ్ము 
హృదయ మున్నంతవరకు నా (పేనుకాంక్ష 
బ్రతికియున్నంతవర కేడి బ్రతుకుచుందు! 


ఏ వెలుగు నన్ను తనదరి కీడ్చుకొనునొ! 
ఏ తలపు దారి సూపునో! 


వేదుల 
ఉన్మత్తపథికుడు 


నొ వలెనె యాత డున్మత్తభావశాలి 
ఆగికోలేడు రేగు నూహల నొకింత! 
ఎట్టి నిశినే నదరిపోవు, నెగసిపడును! 
ఎన్ని చుక్కలపాటు లెన్నొన్ని మెరపులు! 








వైతాళకురు గ 72 ) సంకలనం: ముద్దుకృష్ణ 





ఇంత చిరుగీతి యెద వేగిరించునేని 
పాడుకొనును తాండవనృత్య మాడుకొనును; 
మస్తక మ్మోరగా వంచి మన్ను మిన్ను, 

వేయి కేలాడగ వ్రాసి వేసికొనుచు! 


ఏ నెరుంగుదు, నావరెనే యతండు 
పాటపదములకై నిత్యపథికు డయ్యె! 
ఏ నెరుంగుదు, నావలనే యతండు 
(ప్రతి పదమ్మూన శీతల స్వాదు మధు తు 
షారముల పార్ష్యముల విరజిల్టు చేగు! 


ఏ సడి లేక యీ ప్రకృతియెల్ల 

గభీర నిశానిబద్దమై నీ సుకుమార హస్తముల 
నిద్దురవోయెడు మౌనవేళ, నీవే సరిజేసి 

యీ శిథిల వీణను పాడుమటంచు నా పయిన్‌ 
ద్రోసెద వేల, తీగ తెగునో, శ్రుతి దప్పునొ, 
పల్కదో, (ప్రభూ! 


మావుల గుంపులందు మధుమాసములన్‌ 
నికసించు కోకిలారావమువోలె, 

రాగమధురమ్మును వీణ నదింపంజాల, 

నన్‌ బోవగనిమ్ము, ప్రేమ రసపూర్తిత విశ్వవిలీన గాన 
మీవే వినిపింతువేని సుఖియించెద నే 

నది యాలకించుచున్‌! 


కృష్ణశా స్రీ 


ఏ విధినైన పొడుమనియే వచియింతువయేని 
(పేమమై నీవె రచించి నాకు గరుణించిన 

వీ ప్రణయా్రగీతికల్‌ గావున, 

నా విశుష్కిత గళమ్మున నీ కరుణారసామృత 
(శీవిభవమ్ము నింపి మధురింపుము, 

నే (శ్రుతిగల్సి పాడెదన్‌! 


వేదుల 
(473౨ _ నంకలనం: ముద్దుకృష్ణ 





నైతాశటురు 


సామి! పరిగాధ్రశర్యరీచ్ళని దరిద్ర 
తానధానము తేజోవిహాన మనవ 

రత పరిస్రుత బాస్టు ధారా మిళితము, 
నన్ను నీ పుండుమ న్నంగణంబు తండ్రి! 


ఈ మహాంధకారంబున నెపుడొ యొక్క 
సారి మెరిసితి, నానాడు సామి! నాకు 
టీర మానంద వాయు (ప్రచార శత స 
హస్ర కుసుమ పరీమళ వ్యావృతంబు! 


దానితో సరి మరల నాంధ్యమ్ము క్రమ్మె, 
తొలీ చివర లేని చీకటులును, నేను, 

ఒక్క రొక రప్పుళించుకొం చుండినాము, 
నిన్ను, నీ నాటిమెటుపు మన్నించుకొంచు! 


(థ్రటరాత్తా 


అవధరింతువు ప్రతి దివ సాంతమందు 
నిత్యనూతన తాండవ నృత్యకేళి 

ఓయి నటరాజ తలలైన నూపలేక 
భువనములు దుర్భ రానందమున నడంగ! 


నిశ్వనాథ 


అప్పు డూహాంచలమ్ముల నతిశయించి 

పొరలు నమృతరసంపు మాధురులలోన 
గొట్టుకొనిపోవు, స్వామి నా క్షుద్రజీవి 
తమ్ముగూడ, దారియె లేక తనివివోక! 

అంత నే వెర్రినై పోదునయ్య; నిన్ను 

బోలి పాడబోవుదు; నిన్నుబోలి నాట్య 
మాడబోవుదు లజ్ఞ బోనాడి; కాక 
యింతదాహమ్ము దహియింప నెటులు మనుదు? 


(174) సంకలనం: ముద్దుకృష్ణ 





ఏ విధాన సౌందర్య రసైక జీవి 
నిలువనేరుతు నిట నొక్క నిముసమేని 
నూమకీన జీవిత 'శూన్యమార్గముల త్వ 
దీయ పాద మంజీరముల్‌ మోయకున్న! 


ఆటతో పాటతో నేర్చినట్టు దేవ! 
ఏనుకూడ నీవలె నటియింపనిమ్ము, 
ఎడతెగనియాక్ర నెట్టా సాధించువరకు! 
ఎట్లా నీ దర్శనమ్ము సాధింమవరకు! 


అనుపమ ప్రణ యాతిథేయమ్ము తోడ 
పారదెరచితి హృదయ కవాట మిపుడె 
'నీ గృహమే నీవె క్రై సేయ నేగుదెమ్ము 
మొయిలు చికట్టు క్రమ్మకమున్నె నాథ! 





1. శుష్క 


వలపు లొలికెడు పూవులు వాడిపోయె, 
కనుక పీఠిక హారతి కునుకుచుండె, 

తమ్మిరేకుల సురటి పొంకమ్ము తొరగె, 
ఒంటి నిక నెంతసే పీటు లోర్తు స్వామి! 


*ఏమిదోషంబు దలచి న న్నీ వియోగ 
శోకమున ముంచి బాధింపజూచె దీవు 
చెప్పరాదొకొ, ఇటకు రా నొప్పువేని 
వెదకికొనివత్తు నేనె నీ పదము జేర! 

కలసి (త్రోపులాడెడు కారు మొయిలు 
రాయిడి మునింగి, భీకరమాయె రేయి, 
దివ్యతేజస్వి, నీవరుదేర కునికి 

అనదనై పడియుంటి శూన్యాలయమున! 


వేదుల 


1. మొయిలు నీడల చీకట్లు ముసురుకొనిన 
నా గృహము నీవె కై సేయ నేగుదెమ్ము 


2. దోషమ్ము 
| వైతాళకులు | [75 ) . సంకలనం: ముద్దుకృష్ణ 








నైతాళకులు 


రజనీముఖంబున రాగంబు మెజుసెం 
గలువ పుట్టింటిలోం గలకల విరిసె 
దివ్యసొధంబులో దీపాలు వెలిగె 
గర్భాలయంబులో గంటలు మోగి 


ప్రాకృతీమణి పట్టె బంగారుగొడుగు, 
విశ్వసుందరి వీచె విరిచామరంబు, 
భనదఖండానంద భవనాంగణమున6 
బడిగాపు బడియుండెం బ్రకృతిగణంబు! 
ఆశలైన నెణుంగవైతి వేమయ్య! 
ఆరగింపంగ వేళయయ్యె రావయ్య! 


2 


విరిదండ మెడలోన వేయుటేకాని 
కన్నార నీ మూర్తిం గాంచనేలేదు, 
ప్రణమిల్లి యడుగులం బడుటయేకాని 
చేతులారంగ సేవజేయనేలేదు, 


నిను గాంచి ముగనై నిల్పుటేకాని 
(ప్రేనుదీరంగ బల్కరింపనేలేదు 

ఏమేమొ మనసులో నెంచుటేకాని 
తిన్నగా నా కల దెలుపనేలేదు; 


బోధంబులో సుప్తే పొడజూపంబోలు 

కనులలో. జూపులోం గొవిరుల్‌ (గమ్మ; 
శు(భ్రా[భపదములో సుడి పుట్టంబోలు 
భక్తిలోం బూజలో (భాంతులు వొడమె; 


నాదంబులో౭ గంపనము పుట్టంబోలు 
తలపులోం బూజలో దడబాటు గదిరె 
వెలుయలోం జీశటి విరిసెం గాయోలు 
నునసులోం దెలివిలోం మజుపులు దోయె! 


ఆనందమందుటే యపచార మనుచు, 
నవశనై యుండుటే అపరాధ మనుచు, 
మది నెంచి యీరీతి మాయలు సేయ 
భాన్యమై తోచెనే ప్రాణేశ నీకు! 


వేంకట పార్వతీశ్వరులు 
మఘుకాఫుళ 


an 0 


పూవులరోజులున్‌ గడిచిపోయె 
విషాదహిమావృతాంధకారా విలమయె 

నీ ప్రకృతి యంతయు, ఆకులపాటు నొంది 
పూదీవెలు నాదు లేయెడద తీరున మోడయిసోయె, 
నాటి యాజ్ఞానిధి నై నా కిపుడు జ్ఞఫ్తికివచ్చి 
భయమ్ము గిల్పెడిన! 


ఈ మధుమాసళోభ గతియింపక పూర్వమె పూలతోటలో 
కోమలపుష్పముల్‌ వెదకికోసి యమర్శిన (పీమదామమున్‌ 
“నా మెడల్‌'నె వేయు మనినా' వపు డొక్క సుమమ్మునైన 

నా స్వామి భవత్సదార్పణము సల్పగలేనయితిన్‌ నిమూఢతన్‌! 


నావలె శుష్కజీవనమునన్‌ దురపిళ్లెడు యీ పవిత్ర 

గోదావరి పేదవడ్డ నినదమ్ములతో శ్రుతిగల్సి 

(ప్రేమరాగావహదుఃఖగీతు లిపుడల్లుచు (గ్రుచ్చుచునుంటి 

నొక్కముక్తావళినిన్‌ పవిత్రనయనాంబుకణోజ్ట్వల 
మౌక్తికమ్ములన్‌! 


ఈ సుకుమారమాల ధరియింపుము ని హృదయమ్మునందె 
స్వామీ! సుముఖమ్ములై పరిణమించు 'పవిత్రవసంతమాస 
సంధ్యా సమయాంతరమ్ముల రవంత భవన్మధురాద్ష 

దీర్ణ నిశ్వాసపరీమళానిలపు స్పర్శను (ప్రేమ నను(గ్రహించుచున్‌! 


వేదుల 





1. మనోజ్ఞ 


వైతాళకులు సంకలనం: ముద్దుకృష్ణ 





సొటమరించు మున్న పుణికితి నొక కొన్ని 
కసటువాయనట్టి పసరు మొగ్గ, 
లణసగమ్ము విచ్చి యజణవిచ్చి, నెణవిచ్చు 
నట్టి పూలు పుణికి యందు, నిందు- 


ఈ పువుదండ గగ్రుత్తునని యెష దొడంగితినొ, 
అతిప్రయత్నాపచితమ్ము లా సుమము 
లన్నియు విసృత య[త్రపంచ ధూళీ 
పరనాణుకోటుల విలీనములై 

పొడమాసి పోయెనో, చేపడె నేటి కీ సుమము, 
చేకొని చేతుం బునఃప్రయత్నముల్‌! 


ఒక్కొక్క సుమమ్మె యేర్చి, నీ కుపద సేయ 
గుణముకొన నల్హనల్లన (గ్రుచ్చుచుండ, 
బూర్వ పూర్వ (గధితమైన పూలు రాలి 
మొదలు కన్పించ దీ స్రజమ్మునకు నాథ! 


పూలు రాలుగాక సాలినోక తుదమొదల్‌ 
నిలుచు సూ(త్రమైన నే గ్రహించి 

పూలు రాలినట్ట మాలిక తెత్తునా, 
సాక్షిగాంగ నా ప్రయత్నములకు! 


ఇంత తోట నాటియిచ్చి పోయిన మన్మ 
ధాతి మన్మధునకు నకట, పుష్ట 

శూన్య సూత్ర మెట్టు సూడిద గొవించు 
రసవిటానులగు విరక్తు లటుల! 


ప్రతితరువున్‌ బ్రతివ్రతతి పల్లనతోరణ 

గట్టి, తోటలోం గుతుకము మీఅం బూసరులు 
(గుచ్చి యిటుల్‌ నిను వేచియుండ, 

నొ యతనములెల్ల మాని బ్రతుకంతయు 

మాలిక సేయుపాంటె, నే క్షితిరుళూమైన గానయితి 
జౌల్లరె తీవయుం గాకపోయితిన్‌! 


శి 


వైతాళికులు. (178 సంకలనం: ముద్దుకృష్ణ 


వైతాళకులు 


కన్నుల వెన్నెలైన నినుం గన్గొనగల్లి 
సుధాప్రపూరమౌ తిన్నని ని యెలుంగు విని, 
లేపకు నే నినుం బల్కరించు భాగ్యోన్నతి 
కల్లునాడయిన, నో ప్రియ, నీ యెద వ్రాలి 
నీ గళమ్ము న్నవపుష్పమాలనయి 
పూనకమానుదునా మనోధవా! 


పీంగళి-కొటూరి 
మనవి 


చుక్కలు తిరిగే హిమా్రిపై ఆ 
వాసము చేసే గౌరీశా! 
నిన్నావయ్యా నా మన వొక్కటి 
విన్నవించనా గౌరీశా! 

త్వ చ్చిర గంగా నీకర సేచిత 
పుణ్యభూమిలో పుట్టాను 

త్వ త్రొదారుణ కనుల మరందము 
తనినితీరగా తాగాను! 


సృష్టి మరుగునా తళుకు తళుక్కున 
మెరిసే కాంతులు చూస్తుంటే 
కాలము దాటి, దిక్కులు దాటి, 
కదిలే తేజము కనుగొంటి! 


కళ్ళు తెరవగా కానవచ్చినవి 
కాలుసేతులకు సంకెళ్లు, 
మాటలాడుటకు పెదవి ఏపుగా 
తాళము పడ్డది నా నోరు! 


నీ పాదాలకు నిత్యసేవ నే 
నెట్టు చేతునో సెలవిమ్మా! 

నీ నామాంకిత దివ్య గీతములు 
ఎట్టు పాడుదును సెలవిమ్మా! 


79 సంకలనం: ముద్దుకృష్ణ 


యక్షులు పాడే హిమా।ద్రిమిద 
కొలువుండే ఓ గౌరీశా! 
నిన్నావయ్యా నా మన నిప్పుడు 
పాలించెదవా గౌరీశా! 


మెట్లు, మెట్టు, 
రాతిమెట్టు, 
కొరునల్ల 
రాతిమెట్లు! 


దీక్షీతులు 


ఎగసీ ఎగసీ, 
ఏ సీమల 

ఏ పథాల 
చేర్చునవో, 


మెట్టు, మెట్టు, 


రాతిమెట్టు, 
కొరునల్ల 
రాతిమెట్టు! 


కోట్ల కోట్ట 
గుణగణాల 
అడుగులబడి 
అరిగిపోయి, 
అడుగులబడి 
తరిగిపోయి, 
అరిగిపోయి 
తరిగిపోయి, 


మెట్టు, మెట్టు, 
రాతిమెట్టు, 
కొారునల్ల 
రాతొమెట్లు! 





సంకలనం: ముద్దుకృష్ణ 





వైతాళకులు 


చిన్న అడుగు 

కన్నె అడుగు, 

చిట్టి అడుగు 

పొట్టి అడుగు, 
కరకుపదం 

కరగుపదం 

రక్తపదం 

భక్తపదం 

పొపిపదం, 
పరమపదం, 
యుగయుగాల పదములతో 
రకరకాల అడుగులతో, 
అరిగి, అరిగి, 

తరిగి, తరిగి. 


మెట్టు, మెట్టు, 
రాతిమెట్లు, 
కారునల్ల 
రాతిమెట్లు! 


కదియా, లం 
దెలు, గజ్జెలు. 
వడివడ.ము 
న్వలు, గొలుసులు, 
గలగలనున 
గణగణనున, 
అంటి అంటీ 
పైపైనే 
అంటి అంటీ 
(ప్రవహించే 
అడుగులు, అడుగులు, 
అడుగులు. ...! 


మెట్టు, మెట్టు, 
రాతిమెట్లు, 


కొరునల్ల 
రాతిమెట్టు! 


(181 


సంకలనం: ముద్దుకృష్ణ 


వైతాళకులు 


ఎగసి ఎగసి, 

ఏ పథాల చేర్చునవో? 

ఎగసి ఎగసి 

ఏ సీమల కూర్చునవో! 
ఎగసి, ఎగసి, 

ఏ దర్శన మిచ్చునవో! 

ఎగసి ఎగసి, 

ఎగసి, ఎగసి, 


మెట్టు, మెట్టు, 
రాతిమెట్టు, 
కొరునల్ల 
రాతిమెట్లు! 


కొలకంఠుని నాగసర్పము 
కుబుస మూద్చీ పడగ బుస్సంది, 
రెండు నాల్కలు 

గండు మీసాలట్టు దూసింది 
చెవులు మోసింది; 

నాగసార మూదేది యెవరోయి, 
రాగ మొలికించేది యెవరోయి? 
కాయినల్లని కాళరాత్రి! 


బాసిరాజు 


నొసట గొసరిన మూడోకన్ను 
నివురులూదిన కొలిమి దెగడి 
నెగడి (ద్రిప్పింది, 

పొగలు గప్పింది; 

కమ్మ రయితే యినుము కరగ, 
సోను రయితే చలిని కాగ, 
ఎవరు వచేేరోయ్‌? 

ఎవరు మెచ్చెరోయ్‌? 


కాయినల్లని కాళరాత్రి! 


182 | సంకలనం: ముద్దుకృష్ణ 


నైతాళకులు 


అర్దభాగపు మహంకాళీ 
కర్దనుది కాలేదా 

ఏమో? 

పునుకులా గలగలలు నంటూ 
కునుకు గన్నాదొ? 

నాథుని వద్దనదు నాట్యము 
నాథుని కద్దనదు.... 

అరరే ఆడిపోతున్నాయ్‌! 


వాడి ముమ్మొనవాలు, 

హుత భుక్‌, 

అజ కసాలం 

ధక్క డుబడుక్‌ 

నాల్లుసేతుల నాడు లౌతున్నాయ్‌! 
అశృరభ! శరభ! 


పందెమూ వేసేది యెవరోయి? 
కుందనము గాసేది యెవరోయి? 
కాయినల్లని కొళరా[త్రి! 


చంద్రమకుటను, 
జటాజూటము, 


సాంద్రనీలపు జదల పాపట 
సురిగిపోతున్నాయ్‌! 


చక్కని మువ్వన్నె చర్మము 
అక్కళించిన సొట్ట పైని 
అంటియుండీ అంటకున్నా దోయ్‌! 


“ఆకలా” అని యనే దెవరు, 
“సోకులా? అని యనే దెవరు, 
కాణయినల్లని కాళరాత్రి? 


మోకరింపులు గావు 

అది మటిీ 

బూకరింపుల నిలువు గాదు; 

ఆ కడకు బడు నొక్క యంజ 
యీ కడకు బడు నొక్క యంజ 








ఏకముగ జేయుచును 

నడు మోక 

రేఖగా౭ దా వంచి గొంచు 
సందియం లే కెంచువా రెవరు, 
చిందు అని తోతెంచు వారెవరు, 
కాయినల్లని కాళరాత్రి! 


అహంకారము లేదు లోలో 
మహార్దటనము మొగము చాటదు 
మహాదేవా యభయ మిడు మన 
అభినయానకు హస్తమే లేదు! 


రసభమున6 దన ముందు వెనుకల 
ప్రభల గలిపించు! 


ప్రభలలో ప్రభ నిలుప నెవరోయి 
ప్రభలలో ప్రభ గలుప నెవరోయి, 
కాయినల్లని కాళరాత్రి! 


కసికొండల 


రొలని పూలు కోసికొని రమ్మని పంపితి 

వీవె యా యుషఃకాలము నందు పెద్ద యొడిగట్టి 

ననున్‌ పవమాన వీచికా జాలములందు నే 

వలపుజాడల గట్టుచు వచ్చులోన 

ఈ పూలవనమ్ము గుమ్మమును మూసిరి, పీళ్చినపల్క రెవ్వరున్‌! 


ఈ పథమందు వచ్చు జనులెల్ల 
రెగాదిగ నన్నుజూచి లోలోపల నవ్వుచుండ 

నెటులో నిలుచుంటిని వేగుచీకటిన్‌ 

నూపులు వడ్డ లేత పొగమంచు తెరల్‌ పులకించిసో 
ఉషఃశ్రీపవనమ్ము లెక్కి విహరించెడు పూవులతావు లానుచున్‌! 


నైతాళీకులు RD సంకలనం: ముద్దుకృష్ణ 


ఆ రనికారతి నీల జలదావళిపై బడ 

చిత్ర వర్ణ శోభా రమణీయతల్‌ దివిని (వాలిన పోలిక 
ఈ ప్రభాత గంభీర సుగంధ శీతల సమీరము 

నా మెయి సోకినంత, విప్పారెను 

నా విష్ణ హృదయాన 

అపూర్వవిముగ భావముల్‌! 


వేసనిరేల వేణు వనవీథుల యం దలసప్రచారముల్‌ 

చేసిన కమ్మతెమ్మెరల చిందులతో స్పురియించు 

గాన విన్యాసమువోలె 

మెలమెల్ల నా చెవి సోకెను 

నీ నిరంతర వ్యాపిత విశ్వ ఘోషణ రహస్యము 
దూరమునుండి పిల్సుగన్‌! 


కొలము వెళ్ళబుచ్చి విధికాళులపై తలమోపుకంటె 

నే నేల స్వతంత్రధర్మము నహింపగరాదని తోట పెన్లడిన్‌ 
కేల సశింప 

నింటి నొక కేకను; “మౌలిక గ్రుచ్చనెంచు 

(ప్రేమాలసు లీ వనిం జొర ననర్దులు వారలకందవీ పువుల్‌!?' 


వేదుల 


ఒంటిగా నుయ్యాల లూగితివా 


నా ముద్దుకృష్ణా! 

జంటగా నను పిల్వదగదోయీ! 
కంటికంతా జలమయమ్మై 
మింటివరకూ యేకరాళై 
జంటదొరకని మహా(పళయపు 
టింటిలో వటపత్రడోలిక 


ఒంటిగా నుయ్యాల లూగితివా 


నా ముద్దుకృష్ణ! 


జంటగా నను పీల్వదగదోయీ! 


అలు ౦52 సంకలనం: ముద్దుకృష్ణ 





జగము లన్నీ కాలయోనిలో 
మొగము లెరగక నిదురబోవగ 
నగుమొగము గల ముద్దుబాలుడ 
నగుచు జోలల్‌ బాడుకొంటూ 


ఒంటిగా నుయ్యాల లూగితివా 
నా ముద్దుకృష్లు! 
జంటగా నను సిల్వదగదోయీ? 


ఓ ప్రభూ! నీ రథమ్ము దీక్షా ప్రణీత 
విధుర వేగమ్ము సరువులు వెట్టుచుండె 
నా శరీరమ్ము దాని (క్రిందంబడి నలిగి 
నలిగిపోయినయది రక్తనదము లింకి; 


బసవరాజు 


1. బాడుకొంచూ 


దివ్య తేజోవిరాజ త్వదీయ రథము 

ఈ గతుకు డేమి యనియైన నాగలేదు. 
నా విరోధించిన హఠాన్ని నాదమునకు 
వెనుదిరిగియైన మటీ చూచుకొనగలేదు! 


నాదు రక్తంబు నీ రథవోదకుండు 
కడిగివేయును రేపు చక్రములనుండి 
అచటి బహుజన రక్తచిహ్న్హముల యందు 
నాది యిదని గుర్చేమి కన్సడును సామి? 


విశ్వనాథ 





నైతాళకులు -- (48 సంకలనం; ముద్దుకృష్ణ 





వైతాళకులు 


మహాప్రస్థానం 


మరో (ప్రపంచం, 

మరో (పపంచం, 

మరో (ప్రపంచం పిలిచింది! 
పదండి ముందుకు 
పదండి (త్రోసుకు 

పోదాం, పోదాం పైపైకి! 


కదం (త్రొక్కుతూ 

పదం పాడుతూ, 
హృదంతరాళం గర్దిసూ 
పదండి పోదాం, 

నినబడలేదా 

నురో ప్రపంచపు జలపాతం? 


దారి పొడుగునా గుండె నెత్తురులు 
తర్పణ చేస్తూ పదండి ముందుకు! 
బాటలు నడచీ, 

సేటలు కడచీ, 

కోటలన్నిటిని దాటండి! 

నదీ నదాలూ, 

అడవులు, కొండలు, 

ఎడారులా మన కడ్డంకి? 


పదండి ముందుకు, 
పదండి (త్రోసుకు 
పోదాం, పోదాం పైపైకి! 
ఎముకలు (కుళ్ళిన, 
వయస్సు మళ్ళిన, 
సోమరులారా, చావండి! 


నెత్తురు మండే, 
శక్తులు నిండే 
సైనికులారా, రారండి! 


ED సంకలనం: ముద్దుకృష్ణ 








““హరోం హరోంి' హర! 
హర హర! హర హర! 
హరోంహరా” అని కదలండి! 


నురో ప్రపంచం, 
మహా ప్రపంచం, 
ధరిత్రి నిండా నిండింది! 


పదండి ముందుకు, 

పదండి త్రోసుకు 

ప్రభంజనం వలె హోరెత్తండీ! 

భావ వేగమున ్రసరించండీ! 
వర్షుకాభ్రముల ప్రళయ ఘోషవలె 
ఫెళ ఫెళ ఫెళ పెళ విరుచుకు పడండి!! 


పదండి, 
పదండి, 
పదండి ముందుకు! 


కనబడలేదా మరో (ప్రపంచపు 
కణకణ మండే (్రేతాగ్ని? 

ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నని 
ఎనభై లక్షల మేరువులు! 

తిరిగి తిరిగి తిరిగి సముద్రాల్‌ 
జల ప్రళయ నాట్యం చేస్తున్నవి; 
సల సల (క్రాగే చమురా? కాదిది, 
ఉష్ణరక్త కాసారం! 
శినసము[ద్రమూ, 
నయాగరావలె 

ఉరకండీ, ఉరకండీ ముందుకు! 
పదండి ముందుకు! 

పదండి త్రోసుకు! 

మరో (ప్రపంచపు కంచునగారా 
విరామ మెరుగక (మోగింది! 


(త్రాచులవలెనూ, 
రేచులనలెనూ, 
ధనంజయునిలా సాగండి! 








సంకలనం: ముద్దుకృష్ణ 


కనబడలేదా మరో (ప్రపంచపు 
అగ్ని కిరీటపు ధగధగలు 
ఎ(ర్రబావుటా నిగనిగలు 
హోమజ్యాలల భుగభుగలు!! 


RE ఖై 
yg 


ర్‌ 
ఫ్‌ 











గురజాడ అప్పారావు 


నిశాఖ జిల్లా యులనుంచి తాలూకా 
రాయవరంలో 1862 సెప్టెంబర్‌ 21వ తేదీన జననం. 
సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రవేశం ఉన్నది. 
1872లో విజయనగరం ఉన్నత పాఠశాలలో 
ప్రవేశించారు. అక్కడ గిడుగు రామమూర్తి గారి 
సహాధ్యాయులు. మెట్రిక్యు లేషన్‌లో ప్రథమ శ్రేణిలో 
ఉత్తీర్ణులయ్యారు. హైస్కూలులో ఉపాధ్యాయులుగా 
పనిచేశారు. 1886లో బి.ఏ. ప్రథమ శ్రేణిలో కృతార్థు 
లయ్యారు. 1887లో విజయనగరం మహారాజు 
కళాశాలలో నాల్గవ తరగతి ఉపన్యాసకులుగా 
నియమించారు. 1891లో వమూడన లెక్చరర్‌గా 
పనిచేశారు. 1896లో సంస్థాన శాసన పరిశోధకులుగా 
నియమింసబడ్డారు. కొద్దికాలం మహారాజుకు ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. 1897 
నాటికే కన్యాశుల్కం రచించారు. ఆ సంవత్సరమే మహారాజు చనిపోవడంతో, వారి సోదరి, 
రీవా మహారాణికి ఆంతరంగిక కార్యదర్శిగా నియమితు లయ్యారు. మద్రాసు 
విశ్వవిద్యాలయంలో తెలుగు భాషకు పరీక్షాధికారులుగా పనిచేశారు. 1915 నవంబరు 
30న మరణించారు. 





రాయప్రోలు సుబ్బారావు 

గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా 
గార్హపాడులో 13.3.1892లో జన్మించారు. బాపట్ట 
హైస్కూలులోనం, నైజాం కొలేజీలోనం 
చదువుకున్నారు. శాంతినికేతనంలో రవీంద్రనాథ్‌ 
సన్నిధిని ఉన్నారు. బెంగాలీ, హీందీ చదివారు. 
ఉస్మానియా యూనివర్సిటీలో 1921 నుండి 1949 
నరకు పనిచేశారు. 1956-59 వరకు శ్రీ వెంకటేశ్వర 
యూనివర్సిటీలో హెడ్‌ ఆఫ్‌ ది తెలుగు డిపార్టు 
మెంటుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
అకాడు (ప్రారంభం నుండీ 1968 వరకు కార్య 
నిర్వాహక సభ్యులు; విశిష్ట సభ్యులు. డాక్టర్‌ కట్టమంచి 
రామలింగారెడ్డిగారితోపాటు నవ్య సాహిత్య పరిషత్తుకు సంయుక్త అధ్యక్షులుగా 
పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వీరికి డాక్టరేటు ఇచ్చింది. 1984 జూన్‌ 
30న మరణించారు. 








నండూరి సుబ్బారావు 


కసి జిల్లా నూజివీడు తాలూకా 
పల్టెర్ణమూడిలో 1895 జనవరి 26న జన్మించారు. 
మద్రాసు క్రిష్టియన్‌ కాలేజీలో బి.ఏ. ప్యాసయ్యారు. 
1919లో యఫ్‌.దుల్‌. పూర్తయిన తరువాత 
నూజివీడు హైస్కూలులో పనిచేశారు. 1925లో 
బి.యల్‌. పూర్తిచేసి ఏలూరులో ్ర్టీసు చేశారు. 
1917,1918 లలో కవితలల్లడం ప్రారంభించారు. 
“యెంకి పాటలు 1925లో ప్రచురించారు. 1957 
మే 29న మరణించారు. 


తల్గ్లావర్లుల శివశంకర నాస్తి 





గంరిటూరు జిల్లా కాజ (గొనుంలో 
12.9.1892లో జననం. మెట్రిక్యులేషన్‌ చదివారు. 
తర్వాత వ్యాకరణం, తర్క వేదాంత శాస్త్రాలు, 
పాశ్ళాత్య తత్వశాస్త్రం, చిత్ర శిల్ప్చశా,స్త్ర, చరిత్రలు 
అధ్యయనం చేశారు. సంస్కృతం, పాఠ, హిందీ, 
వంగ, కన్నడం, ఉర్దూ, సారస, లాటిన్‌ భాషలలో 
కృషి చేశారు. సాహితీ సమితి, నవ్య సాహితీ సమితి 
మున్నగు సాహిత్య సంస్టలకు అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్‌ 
సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు (1964-68), 
విశిష్ట సభ్యులు. న్యూఢిల్లీ అకాడమీ తెలుగు భాషా 
సమితిలో సలహాదారు. 1979లో మరణించారు. 





చింతా దీక్షితులు 


తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం 
తాలూకా దంగేరు గ్రామంలో 1891లో జననం. 
రాజమహేంద్రవరంలో బి.ఏ., చెన్నపట్టణములో 
యల్‌.టి. పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక 
ప్రాంతాలలో డిప్యూటీ ఇనస్పెక్షర్‌ ఆఫ్‌ స్కూల్స్‌గా 
పనిచేశారు. 1960 లో మరణించారు. 





విశ్వనాథ సత్యనారాయణ 

క్ర షాజిల్లా నందవలారులో 
10.9.1895లో జన్మించారు. బందరు నోబుల్‌ 
కాలేజీలో బి.ఏ. పాసయ్యారు. అయిదు 
సంవత్సరాలు బందరు హిందూ కాలేజీలో, 
గుంటూరు ఆంధ్ర క్రిష్టియన్‌ కాలేజీలో రెండు 
సంవత్సరాలూ, పిమ్మట 1938 మొదలు 59 వరకు 
విజయవాడ యస్‌.ఆర్‌.ఆర్‌., సి.వి.ఆర్‌ కాలేజీ 
లోనూ తెలుగు సండితులు. 1959 నుంచి 1961 
వరకు కరీంనగర్‌ కాలేజి ప్రిన్సిపాల్‌, సాహిత్య అకాడమీ 
కార్యవర్గ సభ్యులు, విశిష్ట సభ్యులు. జ్ఞానపీఠం అనే 
సంస్థ ఈయనను ఉత్తమ రచయితగా ఎన్నుకొని 
లక్షరూపాయల బహువుతిని 1971లో ఇచ్చింది. ఆంధ ప్రభుత్వం ఈయనను 
ఆస్థానకవిగా 1971లో నియమించింది. 1976లో మరణించారు. 


దేవులపల్లి కృష్ణశాస్త్రి 


తరార్సు గోదావరి జిల్లా, పెద్దాపురం 
తాలూకా చం [ద్రంపాలెం గ్రామంలో 1897లో జననం, 
1918లో విజయనగరం కళాశాలలో పట్టభద్రు 
లయ్యారు. అదే సంవత్సరంలో హరిజనులతో పంక్తి 
భోజనంవల్ల కులం నుంచి వెలి అయ్యారు. 
పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ ఉన్నత పాఠశాలలో 
ఉపాధ్యాయులు. 1941లో ఉద్యోగ విరవుణ. 
1942లో నవసాహిత్య పరిషత్తుకు, 1946లో 
అభ్యుదయ రచయితల మహాసభకు అధ్యక్షులు, 
మళ్రీశ్వరి చిత్రానికి మాటలూ, పాటలూ వ్రాశారు, 
ఇంకొ అనేక చిత్రాలకు పాటలు వ్రాశారు. ఆంధ్ర 
సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యులు. 1980లో 


మరణించారు, 
శ్రీశ్రీ 


విశాఖపట్టణంలో 2.1.1910న జననం. మిసెస్‌ ఎ.వి.యన్‌. కాలేజీలో 
ఇంటర్మీడియేట్‌, తర్వాత మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీలో బి.ఏ. పాసయ్యారు. 
విశాఖపట్టణం హార్చర్‌లో కొంతకాలం, ఆంధ్రప్రభలో కొంతకాలం, ఢిల్లీ ఆలిండియా 








వైతాళికులు (195) సంకలనం: ముద్దుకృష్ణ 





రేడియోలో తెలుగు వార్తల ఎనౌన్సర్‌గా కొంతకాలం, 
ఇండియన్‌ ఆర్మీకోర్‌లో కొంతకాలం పనిచేశారు, 
సినిమాలకు మాటలు, పాటలు వ్రాశారు. 1954లో 
మాస్కో యాత్ర, 1959లో స్టాక్‌హోం 
(ప్రపంచశాంతి మహాసభకు (ప్రతినిధిగా వెళ్ళారు, 
1966లో సోవియట్‌ లాండ్‌ నెహ్లూ బహుమతిని 
పురస్కరించుకొని సోవియట్‌ యూనియన్‌ వెళ్ళారు. 
కొంతకాలం ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘ 
అధ్యక్షులు, 1970లో విప్లవ రచయితల సంఘంలో 
చేరారు. 1983లో మరణించారు. 





ఓలేటి పార్వతీశము 


త౮ార్పు గోదావరి బలా పెద్దాపురం 
తాలూకా కొమరగిరి పట్టణంలో 1882లో జననం, 
ఆంధ్ర ప్రచారణీ గ్రంథధవూల సంస్టాపకులు, 
వంగభాషలో పొండిత్యం. బాలాంత్రపు 
వెంకట్రావుగారితో కలిసి కవిత చెప్పీ 
వెంకటపార్వతీశ్వర కవులుగా ప్రసిద్ది కెక్కారు. 
స్వతంత్ర రచనలేగాక వంగభాష నుంచి అనేక నవలలు 
అనువదించారు. 1955లో మరణించారు. 





బాలాంత్రపు ఐంకట్రాపు 


తళొర్చు గోదావరి జిల్లా పెద్దాపురం 
తాలూకా మల్దాం గ్రామంలో 1881లో జననం. 
ఓలేటి పార్వతీశంగారూ, వీరూ ఆంధ్ర ప్రచారణీ 
(గ్రంథమాల నిర్వహించారు. స్వతంత్ర రచనలు, 
వంగభాష నుంచి అనువాదాలు చేళారు. ఓలేటి 
పార్వతీశంగారితో కలిసి వెంకటపార్వతీశ్వర కవులుగా 
ప్రసిద్ది కెక్కారు. 1972లో మరణించారు. 





వైతాళికులు సంకలనం: ముద్దుకృష్ణ 


రొడారి ఆంజనెయులు 


మాజా దిని తాలూకా కొడాలి 
గ్రామంలో 1897 జూలై 1న జననం, 1924లో 


రెవిన్యూశాఖలో ఉద్యోగం చేస్తూ రాజీనామా ఇచ్చి, 
సహాయ నిరాకరణోద్యమంలో చేరారు. 1930, 
32,41 సంవత్సరాలలో మొత్తం నాల్లేళ్ళు జైలుశిక్ష 
అనంభవించారు. 1942 నుండి రెండున్నర 
సంనత్స్రరాలు డిటెన్యూగా ఉన్నారు. కాంగ్రులో అనేక 
పదవులు నిర్వహించారు. డాక్టర్‌ పట్టాభిగారు రాసిన 
కాంగ్రెస చరిత్రకూ, గాంధీ అండ్‌ గాంధిజం అనే 
(గ్రంథానికి అనువాదకులు, ఆంధ్రప్రదేశ్‌ హరిజన సేవక 
సంఘం స్టేట్‌ బోర్డులో ఉపాధ్యక్షులు, 1982 లో 





మరణించారు. 


నోరి నరసింహనశాస్తి 


గురిటూరులో 6.2.1910న జననం. 
1925లో మద్రాసు యూనివర్సిటీలో బి.యల్‌, 
పాసయ్యారు. 1927 వరకు గుంటూరులోను, 
తర్వాత రేపల్లెలోను ప్రాక్టీసు చేశారు. 1961 నుంచి 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యులు, 





పింగళి లక్ష్మీకాంతం 


బ౦దరు తాలూకా, ఆర్తవవారులో 
10.1.1894న జననం. బందరు నోబుల్‌ కాలేజీలో 
బి.ఏ. చదివారు. మద్రాసు యూనివర్సిటీలో పోస్టు 
గ్రాడ్యుటేట్‌ ఎం. ఏ.పాసయ్యూరు. ఇంగ్రీషు, 
సంస్కృతాలలో పండితులు. ఈ 'క్రింది పదవులను 
నిర్వహించారు. 
1. సీనియర్‌ తెలుగు పండిట్‌ అండ్‌ లెక్చరర్‌ ఇన్‌ 

తెలుగు. నోబుల్‌ కాలేజి, మచిలీపట్టణం. 








2. ఫెలో ఆఫ్‌ ది ఓరియంటల్‌ రీసెర్చి ఇన్సిట్యూట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ 


మద్రాసు. 


3. హెడ్‌ ఆఫ్‌ ది తెలుగు డిపార్టుమెంటు, ఆంధ్ర యూనివర్సిటీ. 

4. లిటరరీ అడ్వైజర్‌, ఎ.ఐ.ఆర్‌, 

5. ప్రొఫెసర్‌ ఆఫ్‌ తెలుగు అండ్‌ ది డీన్‌ ఆఫ్‌ ది ఫేకల్రీస్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ లెర్నింగ్‌, 
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. 


6. మెంబర్‌ జనరల్‌ కౌన్సిల్‌ అండ్‌ ఎగ్రిక్యూటిన్‌ బోర్డు ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ 
ఆఫ్‌ లెటర్స్‌, ఢిల్లీ, మెంబర్‌, బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌, తెలుగు అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ 
హైదరాబాద్‌. 1972 లో మరణించారు. 





మరణీంచారు. 


కవికొండల వెంకటరావు 
తూర్పు గోదావరి బిల్టా శ్రీరంగపట్నంలో 


జన్మించారు. వుద్రాసు 
యనానివర్సిటీలో బి.యుల్‌. పూర్తిచేసి, 
రాజమండ్రిలో ప్రాక్టీసు చేశారు. 4.7.1964 లో 


20.7.1898లో 


మరణించారు. 


వైతాళకులు 


కాటూరి వెంకటేశ్వరరావు 


కృష్ణాజిల్లా కాటూరులో 15.10.1895లో 
జన్మించారు. బందరు హిందూ హైస్కూలులో 
మెట్రిక్యులేషన్‌ పాసయ్యారు. బందరు నోబుల్‌ 
కాలేజీలో బి.ఏ. చదువుతూ అసహాయోద్యమంలో 
చేరారు. 1930లో రెండున్నర సంవత్సరాలు జైలుశిక్ష 
అనుభవించారు. బందరు ఆంధ జాతీయ 
కళాశాలలో 1934లో వైస్‌ ప్రిన్సిపాల్‌గా చేరి 
1939లో ప్రిన్సిపాల్‌ అయ్యారు. ఆంధ్ర హిందీ 
ప్రచార సభలకు తెలుగు సలహాదారుగా పనిచేశారు, 
ఢిల్లీ సాహిత్య అకాడమీకి “*కావ్యవూలి: 
సమకూర్చారు. 1944 డిసెంబర్‌లో నవ్య హిత 
పరిషత్తు సభకు అధ్యక్షత వహించారు. 1962 





బసవరాజు వెంకట అప్పారావు 


విజయవాడ సమీపంలో పటవుట 
గ్రామంలో 13.12.1894లో జననం. మద్రాసు 
ప్రెసిడెన్సీ కాలేజిలో బి.ఏ. పాసైనారు. 1916లో 
రాజ్యలక్షువర్మనం (సౌదామిని) వివాహం 
చేసుకున్నారు. గాందీ ఉద్యవుంతో సంబంధం 
పెట్టుకుని జాతీయుగీతాలు రాశారు. 1921 
ప్రాంతంలో ఆంధ్రపత్రిక, భారతికి సహాయ 
సంపాదకులుగా పనిచేశారు. 1925లో బి.ఎల్‌, 
సొసైనారు. 1927లో విజయవాడలో ప్రాక్టీసు 
పెట్టారు. భారతదేశంలో కలాక్షేత్రాలు దర్శించడం ఒక 
సరదా. తాజ్‌వుహల్‌  దర్శించినప్పుడే, 
“మామిడచెట్టును అల్టుకొన్నదీ మాధవీలతొకటీ'? అనే పాట రాశారు. 1933లో 
మరణించారు. 





సౌదామిని 
(బసవరాజు రాజ్యలక్ష్మి) 


విజయవాడవద్ద పటనుటలో 1904లో జన్మించారు. బసవరాజు అప్పారావుగారి 
సతీమణి. గుంటూరు శారదానికేతన్‌లో 14 ఏండ్లు మేనేజర్‌గా పనిచేశారు. వార్దా 
మహిళాణ్రమంలో మహాత్ముని వద్ద మూడేండ్లు శిక్షణ పొంది వ్యష్టిసత్యాగ్రహంలో జైలుకు 
వెళ్ళారు. మద్రాసు దక్షిణ హిందీ (ప్రచారసభలో మహిళా విశ్వవిద్యాలయం వార్డెన్‌గా వుండి 
హిందీ (ప్రచారం చేశారు. అరనం, కన్నడం, గుజరాతీ, హిందీ, బెంగాలీ, మహారాష్ట్రం 
మొదలైన భాషల్లో బాగా పరిచయం ఉన్నది. 


జ్‌ 9 
వదుల సత్యనారాయణ శాస్తి 

భద్రాచలం నడ్డ గొల్లగూడెంలో 
22.3.1900న జననం. భద్రాచలంలో కొట్టుకుళ్ళ 
(శ్రీనివాసాచార్డు వద్ద సంస్కృత కావ్యాలు, చిలుకూరి 
సోమనాథశా; స్త్రీ) వద్ద సంస్కృత వ్యాకరణం చదివారు. 
కవితా గురువు (శ్రీపాద కృష్ణమూర్తిశా స్త్రీగారి వద్ద 
చాలాకాలం శిష్యరికం చేశారు. గుంటూరు 
ఎ.సి.కాలేజీ హైస్కూలులోను, యు.ఎల్‌.సి.యం. 
హైస్కూలు, పెద్దాపురంలోనం, పేరూరు 
ప్టాస్కూలులోనూ, రామచంద్రపురం హైస్కూలు 
(199 సంకలనం: మ'ట్లుకృష్ణ 








లోను, సామర్హకోట హైస్కూలులోను తెలుగు పండితులుగా పనిచేసి, కావలి నెహ్రూ 
కాలేజి (ఇప్పటి జనహోర్‌ భారతి) లో తెలుగు లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యారు, 
71.1976 లో మరణించారు. 


తల్లాప్రగడ విశ్వసుందరమ్మ 


పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామంలో 6.3.1899న జన్మించారు. భర్త 
నరసింహశర్మగారితోపాటు బ్రహ్మసమాజంలో సంఘసంస్కరణోద్యమంలో పనిచేశారు. 
1921 నుంచి భర్తతోపాటు కాంగగ్రసలో ప్రచారం చేశారు. 1930 జాతీయోద్యమంలో 
జైలుకు వెళ్ళారు. చాగల్లు (గ్రామంలో ఆనందనికేతనం అనే ఆశ్రమం భర్తతో కలిసి స్టాపీంచి 
అస్పృశ్యతా నివారణకు కృషి చేశారు. 1949 ఆగష్టు 30న మరణించారు. 


అబ్బూరి రామకృష్ణరావు 

. జననం 20.5.1896. మైసూరు మహారాజా 
సంస్కృత కాలేజీలోనూ, కలకత్తా సిటీకాలేజీలోనూ 
చదువుకున్నారు. బి.ఏ., యఫ్‌. ఎల్‌. ఏ. పాసయ్యారు. 
బెంగాలీ, కన్నడ, హిందీ, సంస్కృతం, వ. 
భాషల్లో పాండి త్యం ఉంది. ఆం(ధ్ర 
విశ్వవిద్యాలయంలో తెలుగుళాఖలో లరర్‌గాను, చీఫ్‌ 
లైబ్రేరియన్‌ గాను పనిచేశారు. 1978 లో 
చనిపోయారు. 





దువ్వూరి రామిరెడ్డి 


నెల్లూరు జిల్లా గూడూరులో 
5.12.1895లో జన్మించారు. స్కూలు చదువు 
చాలా కొద్ది. చిత్రలేఖనం, శిల్పాలు తయారుచేయడం 
సరదా. స్వయంకృషితో ఇంగ్రీషూ, ఫ్రెంచి, బెంగాలీ, 
సంస్కృతం, జర్మన్‌, పర్షియన్‌, ఉరుదూ, 
తమిళ భాషల్లో పాండిత్యం సంపాదించారు. 
చిత్రనళీయం సినిమా డైరెక్టు చేశారు. 1947 
సెప్టెంబర్‌ 11న మరణించారు. 








అడివి బాపిరాజు 


భీమవరంలో 1895 అక్టోబర్‌ $న జననం. 
1922లో రాజవుహం[ద్రవరంలో బి.ఏ. పూర్తి 
చేశారు. సత్యా(గ్రహోద్యమంలో జైలుకు వెళ్ళారు. 
విడుదలైన తర్వాత, బందరు ఆంధ్ర జాతీయ 
కళాశాలలో ప్రమోదకుమార ఛటోపాధ్యాయ వద్ద 
చిత్రలేఖనం నేర్చుకున్నారు. తర్వాత మద్రాసులో 
బి,యల్‌. పూర్తిచేసే నాల్గు సంవత్సరాలు భీమవరంలో 
ప్రాక్టీసు పెట్టారు. 

1934లో బందరు ఆంధ్ర జాతీయ కళాశాల 
ప్రధాన అధ్యాపకులుగా పనిచేశారు. 1930లో 
అనసూయు- ధృవ, మీరాబాయి చిత్రాలకు 
కళాదర్శకత్వం వహించారు. 1944లో మీజాన్‌ (హైద్రాబాద్‌) పత్రికకు సంపాదకులుగా 
పనిచేశారు. తర్వాత మద్రాసు ప్రభుత్వం పంపగా సింహళంలోని బౌద్దశిధిలాల 
ప్రతిరూపాలను చిత్రించడానికి సింహళం వెళ్ళారు. 1952 లో చనిపోయారు. 





నాయని సుబ్బారావు 


నెల్టూరు జిల్లా పొదిలి [గ్రానుంలో 
29.10.1899లో జన్మించారు. వుచిలీపట్టణం 
నోబుల్‌ కాలేజీలో బి.ఏ. చదువుతూ 1924 
అసహాయోద్యనుంలో చదువు మానుకొన్నారు, 
తర్వాత రాజమహేంద్రవరం (టైనింగ్‌ కాలేజీలో 
బి.ఇడి. పాసయ్యారు. నర్సరావుపేట హైస్కూలులో 
హెడ్మాష్టరుగా పనిచేసి రిటైరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభవం అకాడమీ సభ్యులు. 1978 లో 
చనిపోయారు. 





నైతాళీకురు . ౮202) సంకలనం; ముద్దుకృష్ణ 





సశ్చినుగోదావరి జిల్లా ఉండిలో 
15.6.1906లో జన్మించారు. కాకినాడ 
సి, ఆర్‌. కాలేజీలో యస్‌, యస్‌, యల్‌.సీ వరకు చదివి, 
తర్వాత శాంతినికేతనంలో విశ్వభారతిలో చదివారు. 
1932 సత్యా గ్రహోద్యమంలో జైలుకు వెళ్ళారు. 
1920లో త్రివేణి పత్రికకు సహాయ 
సంపాదకులుగానూ, 1938లో ఆంధ్రప్రభ సహాయ 
సంపాద కుడుగానూ పనిచేశారు. 1986 లో 
చనిపోయారు. 


గీ (J ర్డీ 








అబ్బూరి రామకృష్ణరావు 


పదగుంభన ఈయన ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందా గోచరిస్తుంది. 
ఉత్తమ సంస్కృత కావ్యాలలోని పూర్ణతా, గౌరవమూ, గాంభీర్యమూ ఈయన పద్యాలలో 
ప్రతిబింబిస్తవి. నన్నయ్యనాటి అక్కరలకు మార్పులు తెచ్చి కొత్తనడకలు నడిపించడమే 
కాకుండా, స్వకపోల కల్పితాలైన నూతన ఛందస్సులు కూడా కల్పించాడు. ఈయన 
పద్యాలలో ఒక్క పలుకుపట్టి చూసినా ఉత్తమ సంస్కారి అని తెలుస్తుంది. 

జననం: 1896, మరణం: 1978 

కృతులు: 1. ఊహాగానము - ఫూర్వప్రేమ 2. మళ్లికాంబ 3.నదీ సుందరి. 


కవికొండల వెంకటరావు 


ఆర కని ప్రపంచంలో *వర్స్‌వర్త్‌' వలె అడుగడుగునా (ప్రకృతి ఉపాసకుడు. 
ఆలుచిప్ప మొదలు శివరాత్రి ప్రభ వరకూ సృష్టిలో సమస్తమూ ఈయనకు ఏదో ఒక కొత్త 
ఊహను స్ఫురింపజేస్తుంది. రచనలలోనూ, ఊహలలోనూ వైవిధ్యము ఎక్కువ, భాష 
పట్టింపులేదు. భావాన్నిబట్టి, మానసికస్థితిని బట్టి పద్యం ఇష్టం వచ్చినట్టు స్వతం త్రించి 
పరుగెడుతుంది. ఏ వస్తువైనా ఈయనకు అమిత ఉత్సాహాన్నీ ఆవేశాన్నీ కలిగిస్తుంది. 
ఊహలలో మిక్కిలి ప్రత్యేకత గలవాడు. మొత్తంమీద భావంల్‌' వినూత్నత, విధానంలో 
అతి స్వతంత్రత గల సొహసుడు, 

జననం: 1892, మరణం: 1969 

కృతులు: 1. నెలబాలుడు 2. (ప్రకృతి చందనము 3. మాతృదేశ సంకీర్తన 


4. జనపదములు 5. విలాసినీవైనతేయము 6. వివిధ కుసుమావళి, 
దేవులపల్లి కృష్ణశాస్త్రి 

నిల్చి గాయకుడు - కవిత్వంలో కూడా - సన్నపోగారు చెక్కడంలో మహా 
నిపుణుడు. “కీట్స్‌” “షెల్టీల పదాల కూర్పు ఆంగ కవిత్వానికి ఎటివంటి నూతన శోభను 
కూర్చిందో తెనుగు కవిత్వభాషకు ఈయన కృషి అటువంటిది. ఊహాతీతమైన దేనికో 
అ(రులుచాచే ఆశాజీవి. ఆశయాలలో, అనుభవాలలో కొత్తదనమూ, విశేష ప్రత్యేకతా 
ఉన్నవాడు. ప్రేమకై విరహం పొందాడు; విరహంలో వేగిపోయాడు; ఈ అనుభవాలను 
శాశ్వత శిల్పాలుగా నిర్మించాడు. దుఃఖించాడు (ప్రేయసి మరణానికి; కాని దుఃఖం మారింది. 
అవ్యక్త వేదనగా; చివరకు దుఃఖాన్నే వరించ మొదలుపెట్టాడు. ప్రేమించాడు వ్యక్తులనేమో, 
కాని, ప్రేమ తెరిచిన గవాశాల గుండా హృదయం పరుగువారింది. వింత మిణుగురులకు 


తళుకు మెరుపులకు; విడని ఒక వేదనత్‌, దొరకని ఒక తేజస్సుకై పాటలలో ఈయనను 
దరిజేరగలవారు లేరు. బ్రాహ్మమతం కల్పించిన స్వేచ్చ పక్షబలాన్ని కూర్చినా అంతకు 


వైకాతులు ఆ సంకలనం: ముద్దుకృష్ణ 





యెక్కువైన స్వేచ్చకై పక్షాలను కదిపాడు. వైష్ణన గీతాలలోని హృదయ పక్వత మెదడునకు 
పట్టించుకున్నాడు. కళాసంపత్తి ఎక్కువ. కవిత్వం కోసం బ్రతుకుతాడు. రుచిగలవాడు. 


జననం: 1897, మరణం: 1980 


కృతులు: 1. కృష్ణపక్షం 2. ప్రవాసము- ఊర్వశి 3. కన్నీరు 4. శ్రావణి 5. కార్తీక 
6. మహతి, 


కొడాలి ఆంజనేయులు 


నాజూకుగా ఊహిస్తాడు. మృదువైన పదాల పొందికతో జాగ్రత్తగా వ్యక్తపరుసాడు 
భావాన్ని. ఈయన “పెండ్డికూతురు' లో కట్టిన బొమ్మలు తెలుగువారి కన్నులకు 
చిరపరిచితాలు, అయినప్పటికీ ఈయన చెప్పిన విధానాన్నిబట్టి ఎక్కున రుచివంతాలు 
అయినవి. శైలిలో ఒక చక్కదనం ఈయన ప్రత్యేకత. 


జననం: 1898, మరణం: 1982 


గురజాడ అప్పారావు 


బైతాళికులనే మేలుకొలిపినవాడు. మార్గదర్శి, మేధావి. ఈయన గీతాలలో 
గౌరవాశయాలు, నూతనస్వచ్చత. స్వేచ్చ ప్రత్యేకత ఉన్నవి. కవిత్వాన్ని కళగా 
గ్రభాంచకపోలేదు; కాని, సంఘసంస్కారానికి కొంత సాధనగా ఉపయోగించాడు. కవిత్వాన్ని 
తన ఆశయాలను నచ్చచెప్పుటానికి వినియోగించాడు. చక్కని వాడుక భాషను (ప్రవేశ పెట్టి 
సులభ శైలిని పదాలు పొడి, ముత్యాలసరము కూర్చి, భాషకు నూతనాలంకారాలను 
కల్పించాడు. కవిత్వం పండితుల ్రత్యేకనిధి కాకుండా అందరికీ పంచిపెట్టే మార్గాన్ని 
నిరూపించాడు. ముందు రాగలవారికి “స్వేచ్చా పత్రం' (మేగ్నాకార్డా) సంపొదించాడు. 


జననం: 1862, మరణం; 1915 


కృతులు: 1. ముత్యాల సరములు - చిన్నకథలు 2. నీలగిరి పాటలు 3. సుభద్రా 
పరిణయం 4. కన్యాశుల్కం 5. కొండు బట్రీయం 6. నూటా-మంతి. 


చింతా దీక్షితులు 


ఎ౦త ఆశాపధాన్ని విహరించే భావాన్నయినా భూమికీ దింపి సంఘానికి వెలుగుదారి 
చూపేటట్టు కవిత్వ పథానికి పట్టించుతాడు. శిష్ట వ్యావహారికాన్ని కమ్ముగా హుందాగా 
వాడినాడు; పద్యాలలో కూడా దానికి గౌరవాన్ని సంపాదించాడు. గురజాడ అప్పారావుగారినీ, 
వారి ఆశయాలనూ అభిమానంతో చూచుకొనేవాడు. భాష గౌరవాన్నిబట్టీ, ఉత్తమ 
ఆదర్శాలనుబట్టీ ఈయనను పోల్చుకోవచ్చును. కథక చక్రవర్తి ఈయన. 


జననం; 1891, మరణం: 1960 


కృతులు: 1. ఏకాదశి (కథలు) 2. శబరి (నాటకం) 3. హాస్యకథలు 4. వటీరావు 
కథలు 5. లక్కపిడతలు 6. దాసరి పాట 7. గోపిమోహిని. 


నండూరి సుబ్బారావు . 


తనకు సాక్షాత్కరించిన కవితను అందుకోడంలో బంధాలను తెంచివేశాడు. 
నియమాలను తోసిపారవేశాడు, మహా సాహసంతో ఈయన గీతాలు గుండెలలో నుంచి 
సూటిగా, వెచ్చగా ప్రవహిస్తవి. ఈయన ae స్వచ్చమైన భూసారం నుంచి 
ఉత్తేజనుందింది. మహా సున్నితమైన హృదయంతొ' భావిస్తాడు. “చూపుతో మాటాడి 
ఊపిరితో తెనిగించే నిపుణుడు. భావంలో, భాషలో, అన్నిటా సాహసంతో ఎర్రబావుటా 
యెత్తినాడు. ఈ తిరుగుబాటు కొందరికి “గాలి దుమారి మైంది. కొందరికి నవయుగ 
ప్రభాతవాయు |ప్రసరణమైంది, 


జననం: 1895, మరణం: 1957 
కృతి: యెంకి పాటలు. 


నాయిని సుబ్బారావు 


పద్యాలు జీవితాన్ని చీల్చుకుని వస్తవి. అందుచేతనే అంత బాధాకరంగా ఉంటవి. 
తగిలేటట్టు చెబుతాడు. యత్నం లేకుండా, పద్య నిర్మాణానికి పాటుబడినట్టు కనిపించడు. 
అదే ఈయన కళ గొప్పది. కవిత్వం ఈయనను వరించింది. వలపులో, విరహంలో, 
వేదనలో, మాతృ(ప్రేమలో ఈయన కవిత్వానికి హృదయం గీటురాయి. ప్రియురాలి 
యెడబాటు పిచ్చివాణ్ణి చేసింది. తల్లీమరణం భోరుమునిపీంచింది. ఆనందంలో స 
వీధులలో విహారం చేయిస్తాడు. బాధలో హృదయాన్ని బద్దలు కొడతాడు. బ్రతుకు 
కవిత్వం ఏరుకుంటాడు. (ప్రతి పాదం జీవించే పలుకుతాడు. ఈయన గీతాలు 
ఉష్జ్రలములూ, ఉన్నతములూ. 


జననం: 1899, మరణం: 1978 
కృతులు: 1. సౌభద్రుని ప్రణయయా ప్ర 2. ఫలశ్రుతి 3. మాతృ గీతములు 
4. భాగ్యనగర కోకిల 5. వేదనా వాసుదేవము 6. విషాదమోహనము. 


నోరి నరసింహశాస్త్రి 


చిన్న వయస్సులోనే ఆశలుకొల్చి పలికినవాడు. ఆంగ్లకవుల పద్దతులను అనేక 
విషయాలు గీతాలు చేసుకున్నాడు. చురుకైన మెదడు, కళ మెలకువలనెరిగినవాడు, 
ఆశలుకొల్సి నెరవేర్చక వదలినాడు. సోమనాథ విజయం, ఖేమాభిఖ్బుని వంటి నాటకాలు 
ఈయన కళాకొశలాన్ని ప్రకటిస్తవి, 


జననం: 6.2.1900, మరణం: 1980 


కృతులు: 1. గీతమాలిక 2. భాగవతావతరణము (పద్యనాటిక) 3. సోమనాథ 
విజయం (నాటకం) 4. కవిసార్వభౌముడు 5. రుద్రమదేవి 6. నారాయణభట్టు. 











పింగళ-కాటూరి 


తన నూతనాలంకారాల చేతను పాత పద్దతులవారు పరిహసిస్తున్నారని నవ్య 
సాహిత్యం నలుగురిలోకి రావడానికి జంకి బిడియపడుతూవున్న రోజులలో, ఆమె నూతన 
క్రాసీతను ప్రశంసిస్తూ ప్రచారం చేసిన కవులు వీరు. తెలుగునాటను కనులపండువుగా కనపడే 
సంక్రాంతి దృశ్యాలకు ఒక శాశ్వతత్వం కల్పించడంలో వీరు మాటల్ని రంగులుగానూ, 
కలాన్ని కుంచెగానూ వాడిన విచిత్ర చిత్రకారులు. కృషీవలుడికి తొలకరి చినుకుల విలువనలె 
వీరి “తొలకరి” కూడా భావికృషికి ప్రయోజనకారి అయినది. వీరి కవిత్వానుభనం 
పరువెక్కిన తరువాత వెలువడిన 'సౌందరనందము' వీరి పూర్తి విలువను వ్యక్తపరుస్తుంది, 


పింగళి లక్ష్మీకాంతం జననం: 1894, మరణం 1972 
కాటూరి వెంకటేశ్వరరావు జననం: 1895, మరణం 1962 
కృతులు: 1. తొలకరి 2. సౌందరనందము 3. పౌలస్త్య హృదయము. 


పెనుమర్తి వెంకటరత్నం 


దేశాభిమానం, భాషాభిమానం ఎక్కువగాగల యువకుడు. ఈయన కవితలో 
మెత్తని మెలకున గోచరిస్తవి, పాపం, తొందరలో ముగిసిపోయింది ఈయన జీవితం, 
ఈ కాస్తలో ఈయన పలికిన వాక్కులనుబట్టి గ్రహిస్తే, ఏ మబ్బుల నలుపులలోనో దృష్టికి 
ఆనని ఆశయాలను తెరచాపను ఎత్తిన సాహసపు నావికుడివలె కనిపిస్తాడు. ఈయన 
ఆశించిన యాత్రకు శరీరం కలసిరాలేదు. 


జననం; 1907, మరణం 1930 
కృతులు: 1. నీతిసుధ 2. రత్నాసణము. 


చావలి బంగారమ్మ 


తేలుగు పుట్టింటి నుడికారం ఈమె గీతాలలో (ప్రత్యేక కమ్మదనం. సంస్కృత 
ఇంగ్లీషు కోటరికాలలో వూపిరాడని తెలుగునకు ఈయమ పలుకురాక అలనాటి తీయటి 
తెనుగు ప్రాణవాయువు కాగలదు. తెనుగు కడుపునపుట్టి చేవ దేరిన నుడికారం ఈమె 
భాష పోకడలలోన్లూ తాటాకు బొమ్మలకు ప్రాణం పోసి కన్న బిడ్డనుగా చంకకు 
యెత్తగలిగిన పసినాటి తెలుగుభావన ఈమె ఊహావీధిలోనూ.... ఈమె ఊహా 
ప్రపంచంలో ఎంత గారడీ వున్నదో ఆనందించవలెనంచే 'ఆ కొండి లోని చోద్యాన్నిబట్టి 
గ్రహించవచ్చును. పుట్టుకత నే కవిత్వం, పాండిత్య ప్రకర్షతో దీనికి సంబంధంలేదు, 
అనుటకు ఈమె తార్కాణం, 


జననం: 1897, మరణం 1960 





బసవరాజు అన్వారావు 


నగ్నంగా, నిజంగా వుంటుంది ఈయన కవిత్వం. జీలుగూ తళుకూ ఉండదు, 
ఉండటానికి వీలులేదు. [ప్రతి భావమూ గుండె చీల్చుకుని దూకుడుగా వొస్తుంది. 
అందుచేతనే ఈయన పాటలలో తొలిచరణాలే గుండె పట్టుకుంటవి. అనుభవాలే 
పాడుకుంటాడు. తన కోసమే ముఖ్యంగా అనిపిస్తుంది. జీవితంలో ఏ దెబ్బ ఈగ౦. ఏ 3:06 
కలిగినా వెంటనే పలుకుతాడు. మహాచురుకైన హృదయం. ఫక్కీ గురజాడ అప్పారావు గారిది, 
కొని కవిత్వం కళాదరణ హెచ్చు. 


జననం: 1894, మరణ. 1933. 
కృతి: బసవరాజు అప్పారావు గీతములు 


అడివి బాపిరాజు 


కవిత్వమే కాదు, చిత్రలేఖనమే కాదు, అభినయమే కాదు, సులభంగా ఈయనకు 
అలవడని కళలేదు. కళలు ఈయనను వరించినవి; అందుచేతనే ఈయన చిత్తరువులు 
కవిత్వ భాషలో లిఖించినట్టు వుంటవి. ఈ చిత్తరువులలోని రేఖలు నాట్య విన్యాసంతో 
కదులాడుతవి. జానపదుల జీవితాలూ, వారి పదాలూ ఈయనను కలతపెట్టి కళాపుప్టిని 
కలిగిస్తవి. ఉత్కృష్ట ఆదర్శాలు, స్వతంత్రమైన ఊహలు, 

జననం: 1895, మరణం 1952 


కృతులు: 1. తొలకరి 2. గోధూళి 3. నారాయణరావు 4. హిమబిందు 
5, తుఫాను 6. గోన గన్నారెడ్డి 7. కోనంగి 8. నరుడు 9. అంజలి 10. రాగమాలిక 
11. తరంగిణి 12. అడవి శాంతిశ్రీ 13. మధురవాణి 14. రాతి రథము 15. శశికళ 
16. జాజిమళ్లి 17. భోగిలోయ. 


రామచంద్ర అవ్నారావు 

ఈయన పుట్టుకను అందుకున్నది బంగారు తూగుటుయ్యెల, ఈయన పసినాటి 
తొలిచూపులకు పులకరించినని కాంచన, ఘంటీకా నినాదాలూ, ఆశ్రితుల అభిమాన 
సేవలూ, కాని, వియ్యమందింది హృదయం విశ్వవేదనతో. కన్నులు పరిచయం 
అలవరచుకున్నవి కలతగను విషాదచ్చాయలతో. చెళ్ళపిళ్ళ వెంకటశా; స్త్రీ) అంతటి ఆయన 
ఈయన పాలబుగ్గలను పలికినకొవ్యం 'తరణము' నకు మెచ్చుకుంటూ 'ఈ కాలమునన్‌ 
గవిత్వవునగాం బెడత్రోవలం ద్రొక్కుచున్న గయ్యాళికిం దుల్యమ్రై చెడుట 
యారయుచుంటిమి. వారిత్రోవలన్‌ గాలిడం బోకునుయ్య! యది గాలికి ధూళికిపోవు' 
అని జాగరూకత పలికినప్పటికీ, నిజమైన కవిత్వానికి ఆకర్షణ గల రసపిపాసువు. ఈయన 
హృదయం కీట్స్‌”, “షెల్టీ'లవైపీ మరలింది. ఈయన *ఉపాసనిలోని తీవ్రత ఈనాటి 
నూతన కవిత్వానికి కూడా నూతనం. 


జననం: 1909. 





కృతులు: 1. తరణము 2. నీలిరతాలు 3. వసంతగీత శీ. ఉపాసన 
5. అమరకావ్యము ( ఉమర్‌ ఖయ్యాం అనువాదం 


దువ్వూరి రామిండ్ది 


స్వృచ్చంద ఆశయాలు, స్వేచ్చానుర్త్తీ, నిర్మలజాతీయతా ఈయనకు ఆవేశాన్ని 
ఇచ్చేవి. ఆర్ష ఫారసీ వాజ్మయాల మంచి పలుకుబడిని (గ్రహంచినాడు. నూతన భావాలను 
సహితం తెలుగుజాతీయత ననుసరించి నిర్దుష్టంగా, స్పష్టంగా పలికాడు. పూర్వపద్దతుల 
మీదను అభిమానం మెండయినా, అభిసారిక వంటి కొత్తపోకడలు కల్పించాడు. ఈయన 
కర్షక కవి. నగర విజ్ఞానాన్ని చవిచూసినా జీవితాన్ని పొలంగట్టుకే మరలించాడు. వాల్మీకి 
కళాసంపత్తిని అనుభవించగలడు. గరికపోచ కదలికతో హృదయం శ్రుతికలిపి విశ్వవ్యాప్త 
జీవిత రహస్యం గ్రహించగలడు. 


జననం: 1895, మరణం 1947 


కృతులు: 1. కృషీవలుడు 2. జలదాంగన 3, నలజారమ్మ అగ్నిప్రవేశము 
4. నక్షత్రమాల 5. నైవేద్యము 6. వనకుమారి 7. పానశాల ( ఉమర్‌ ఖయ్యాం అనువాదం) 
8. గులాబితోట 9. పండ్లతోట. 


రాయప్రోలు సుబ్బారావు 


అన్నిటా తెలుగువాడు. అభిమానంలో, భావాలలో, పోడిమిలో, పోకడలలో, 
తీయని మెత్తని పదాలను సున్నితంగా శ్రావణంతో ఏరి నాజూకుగా పొదగగల గొప్పా, 
నడకలలో కులుకువిన్నాణములు ఒప్పించగల శక్తి ఈయన సొమ్ము. రవీంద్రుని 
సాన్నిధ్యమూ, వైష్ణవ గీతాలలోని రక్తిమా ఈయనకు ఒక నింత సంస్కారాన్ని కూర్చినవి, 
1913 ఆంధ్రోద్యమము ఈయన దృష్టికి ఆంధ్ర తేజస్సును సావాత్కరింపించింది. ఒకనాటి 
ఆంధ్రౌన్నత్యాన్ని అపూర్వ కవితాదృష్టితో చూడగలిగాడు. ఆనాటి మహత్కార్యాలకు తన 
జాతిని పురికొల్సి తన కవిత్వాన్నీ, కళనూ, ఆవేశాన్నీ ఉపయోగించి దేశీయుల 
హృదయాలను కలచి భక్తితో, బాధతో, ఆందోళనతో కారుతూవున్న కన్నీటిజాలు 
వెలుగులో పూర్వపు టాంధ్రాన్నత్యాన్నీ భావిశోభనూ దర్శించగలిగాడు. 


జననం; 1892 మరణం 1984. 


కృతులు: 1. జడకుచ్చులు 2. తెనుగుతోట 3. తృణకంకణం 4. స్నేహలతాదేని 
5. స్వప్నకువూరము 6. కస్టకమల 7. ఆంధ్రావళి 8. లలిత 9. మధుశాల (ఉమార్‌ 
ఖయ్యాం అనువాదం) 10. రన్యూలోకం, 


కొడవటిగంటి వెంకటసుబ్బయ్య. 


సాహితీసమితి తొలిరోజులలోనివాడు. ఆ రోజులలో ఈయన కవిత్వానికి చాలా 
పలుకుబడి వుండేది. ఈయన పద్యాలలో మృదుత్వమూ, హాయీ ఉన్నవి. ఈయన 
“భిక్షువు”, "సెలయేరు? ఎప్పటికీ రుచించేవే. ఆధ్యాత్మికమైన అన్వేషణకై కుటుంబాన్నీ 


వైతాళికులు 10 "సంకలనం: ముద్దుకృష్ణ 





మిత్రులనూ విడిచి ఏ హిమాలయాలకోో వెళ్ళిపోయాడు. ప కన్నా ఎక్కువైనదానినీ, 
కుటుంబంకన్నా, మి త్రులకన్నా చేరువైనదానినీ, దేనిని సాధించాడి, ఈనాటికీ అజ్ఞాతంగానే 
వున్నాడు. 

జననం: 1897. 

కృతి: సం ధ్యారాగము 


వెంకట పార్వతీశ్వరులు 


స్స్‌ ఒకవిధంగా యుగసంధిలోనివారు. భక్తిపట్టున మహా పరవశులు. వీరి వాణి 
కొండయేంరువలె మంజుగానంతో అతిత్వరితంగా ప్రవహిస్తుంది. వైష్ణన గీతాలలోని 
ప్రేమోన్మాదం నీరి భావో ద్రేకాన్ని ఎక్కువగా రగిల్సింది. భాష కూర్పులో, పలుకు 
విధానంల్‌ * నూతనత్వాన్ని కల్పించారు, 


ఓలేటి పార్వతీశం - జననం: 1882, మరణం 1955 
బాలాం త్రపువేంకటరావు - జననం: 1881, మరణం 1972 
కృతులు: 1. కావ్యకుసునూవళి 2. ఏకాంతసేవ 3. రత్నహారము 


విశ్వనాథ సత్యనారాయణ 

పండితుడు, కవి; పద్యాలలో ఎన్ని పోకడలైనా పోగల శక్తి వంతుడు. న 
విషయాన్నైనా కవిదృష్టితో చూడగల కళాశీలి ఈయన, ఈయన రచనలలో ఎక్కువగా 
కనబడేవి బలవ, జీవవలూ. రాయప్రోలు సుబ్బారావుగారివలె ఈయుననూ 
ఆంధ్రాభిమానం పూరించింది. నేడు పాడుపడివున్న వేగి ముఖలింగం వంటి క్షేత్రాలు 
కాలాన్నిదాటి ప్రసరించే ఈయన చూపునకు ఎదురువొచ్చి ఒకనాటి తవు శోభతో 
దర్శనమిచ్చి ఆవేశప్రూరితుణ్ణి చేసినవి. ఈయన ఆంధ్రుడు. ఆంధ్రత్వంలో మహాగర్వి. 
కవిత్వం పోకడలలో, ప్రాచీన ప్రయోగాలలో గడుసరి, 


జననం: 1895, మరణం: 1976 


కృతులు: 1. ఆంధ్రప్రశస్తి 2. కిన్నెరసాని పాటలు - కోకిలమ్మ పెళ్ళి 
3. గిరికుమారుని (ప్రేమగీతాలు 4. శృంగారవీధి 5. మాస్వామి 6. బుతుసంహారం 
7. శశిదూతం 8. వేయిపడగలు 9. ఏకవీర 10. చెలియలికట్ట 11. మాబాబు 
12. జేబుదొంగలు 13. ధర్మచక్రం 14. బద్దన్న సేనాని 15. హాహాహూహూ 
16. వీరవల్లడు 17. దేవతల యుద్దం 18. మూడుతరాలు 19. రామాయణ 
కల్పవృక్షము 20. నర్హనశాల 21. వేనరాజు 22. అనార్భలి 23. (త్రిశూలం 24. స్వర్గానికి 
నిచ్చెన 25. పులుల సత్యాగ్రహం 26. తల్లిలేని పిల్ల 27. చిన్నకథలు 28. తెరచిరాజు. 








తల్లాప్రగడ విశ్వసుందరమ్మ 


అందరాని ఊహలను ఆశించే వ్యక్తి ఈమె, అందుచేతను భావ ప్రపంచం 
సరిహద్దులదరికి మా త్రం తీసుకుపోతవి ఈమె గీతాలు. ప్రతి గీతంలోనూ అవ్యక్తంగానైనా 
ఒకవేదన గుండె చురుక్కుమన్న కోకిల కేకవలె ధ్వనిస్తుంది. 


జననం: 1900, మరణం; 1949 


మల్లవరపు విశ్వేశ్వరరావు 


భావన చిత్రగతులను విహరిస్తుంది. అనుగుణంగా గీతం నడకలు కూడా ఏ 
మబ్బులలోనికో ఎగరనలెనన్న ఆశ ఈయన గీతాలకు మూలం. నియమాలకు లొంగనితనం 
ఈయన తిరుగుబాటు. 


జననం; 1904, మరణం 1986 
కృతులు: 1. మధుకీల 2. కల్యాణకింకిణి 


వేదుల సత్యనారాయణనశాస్తి 

కవిత్వపులోతులు తెలిసినాడు; భావాన్ని, భాషనూ ఒక్క[శ్రుతికి కూర్చ గలడు, 
భాష లొంగిన పనిముట్టు. ఎంతక్షిష్టమ్రైన భావాన్నైనా చక్కగా చెప్పి పద్యం సుఖంగా 
నడిపించగలడు. వృత్తాలు నడిపించడం ఈయన సొమ్ము. జీవితం దుర్భరంగా తోచినప్పుడు 
ఆ కుములుతూవున్న వేదనంతా పాడుకుని ఓదార్పు చెందాడు. అందుచేతను + షెళ్టీ 
పలికినట్టు ఈయన అతి తీయని కవిత్వం ఏ తీరని వేదనన కలవరపెడుతుంది. ఈయన 
“పూర్ణిమ “దీపావళినాడు? వంటి పద్యానికి గర్విస్తాను అన్నాడు. ఈయన పద్యనిర్మాణంలో 
పూర్వుల శిల్పం కూడా కొత్త వొయ్యారాలు కులుకుతుంది. ఈయన ఏ భావాన్ని 
రేకెత్తించినా దానిలో అధునాతన తేజస్సు గోచరమవుతుంది. కాళిదాసు కావ్యాలలోని 
పరునమూ, బరువూ ఈయన పద్యాలలో కనిపించింది. 


జననం: 1900 
కృతులు: 1. దీపావళి 2. ముక్తర్వురి 


తల్లావర్దుల శివశంకర శాస్తి 


సండితుడు, వ్యుత్చన్నుడు. హృదయంగలవాడు, (పేమించినవాడు, బాధపడ్డవాడు. 
జీవించినవాడు, పూర్వపు సంస్కారముంతా బలాన్ని కూరుస్తూ వుండగా రాదగిన 
నూతనత్వాన్ని ఆహ్వానించాడు. నూతనపంథా తొక్కిన కవులలో చాలామందికి బలమూ, 
హుషారు యిచ్చి నూతన కవిత్వయుగ స్థాపనకు తోడ్పడ్డాడు. ఈనాటి ఇతర కవులవలె 
ఒక ప్రియురాలికి ఒక గీతం కాకుండా, (ప్రేమించిన హృదయేశ్వరిపై ఒక నిండుకావ్యం 
అల్టుకున్నాడు. ఈయన వాణి పాతపోకడలతో నూతన అలంకారాలకు పొందిక కుదిర్చి 
గంభీరంగా కనిపిసుంది. 


నకలు 


జననం: 1882, మరణం 1979 


కృతులు: శివశంకర కృతులు 1. ప్రథమ సంపుటి, 2. ద్వితీయ సంపుటి, 
3. తృతీయ సంపుటి. 


శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) 


ఈయన పలికే విధానమూ, భావించే పద్ధతికూడా ఒక కొత్తదనాన్ని సూచిస్తుంది. 
(స్పెన్సర్‌ మొదలు 'జాయిస్‌? విధానంవరకూ ఆంగ కనిత్వ పోకడలను అవగాహన చేసుకొని, 
నవ్యసాహిత్యానికి విళ్ళంఖలమైన స్వాతంత్రాన్ని సమకూర్చాడు. “కాలానికి కళ్ళెం వేస్తాం. 
(పీమానికి గొళ్ళెం తీస్తాం? అని పడుచుగుండెలకు రెపరెసలుకల్పించి, “పుడమితల్లికి 
పురిటినొప్పులు’ “మర్‌ ప్రపంచం పుడుతూ వుంది, అదిగో కనబడలేదా, మరో ప్రపంచపు 
అగ్ని కిరీటపు ధగధగలు!” అని యువకనేత్రాలకు వైపుచూపు కల్పించ్కీ కలవరపెట్టి; 
“ఆకాశపుదారులంట అడావిడిగ వెళ్ళిపోయే! స “భూమార్గం పట్టిస్తాను జనావళికి 
శుభం!” అంటూ అభయహస్తం చూపించీ నూత త్భాహానీ, ఉద్రేకాన్ని కలిగించడమే 
కాకుండా, వింతవీథులతో మానవ సమాజానికి నూతన లక్ష్యాలను నిద్దేశించడంలో 
విష్ణవ ప్రాయమైన విధానాలను వెతుకుతున్నది ఈయన వాణి. వింత వీథులతో 
పరుగుతీయడంలో నుహాసాహసికుడు. 


జననం: 1910 మరణం: 1983 
కృతులు: 1. ప్రభన 2. మహాప్రస్థానం 3. ఖడ్గసృష్టి 4. మరో ప్రస్థానం 


సాదొమిని-బసవరాజి రాజ్యలక్యమ్మ 


కడుసున్నితము, మహాగంభీరము ఈయమ పలుకు. హృదయము, గుండెలు 
వణికే విశ్వమంత మూ. ఆ గాంభీర్యాన్నంతా అణచుకుని వోర్చి, యెదురుచూోసే మహత్తర 
శక్తి ఈమె గీతాలలో పొంచి కనిపించుతవి. నిరాడంబరానికీ , స్వచ్చతకూ, ఈమె గీతాలు 
గొప్పవి. ఒక్కొక్క గీతం ఒక్కొ క్క హృదయ స్పందనం. 

జననం: 1904. 


a సఫా 





నైతాళీకురు = _ | ఫా 213 సంకలనం: 





ఇందులో కవితలు... 


అంధకారము 
అంధభికువు 
అడవిపిల్ల 
అడవిపూవు 
అద్వైతం 
అన్వేషణము 
అపుడు 
అప్రొప్తమనోహరికి 
అభిసారిక 
అవతారం 
అశాంతి 
అసురకృత్యము 
ఆం(ధపౌరుషము 
ఆ కొలపు నా యెంకి 
ఆ కొండ 
ఆతిథ్యము 
ఆనాటీ నావోడు 
ఆమని నిషా 
ఆమె కన్నులు 
ఆమె పాట 
ఆరాధన 
ఆర్తగీతి 

అవృత్తి 

ఆశ- నిరాశ 
ఆశయము 
ఆశాగానము 
ఈశ్వరీ! 
ఉత్కంఠ 
ఉన్మత్తపథికుడు 
ఉపహారము 
ఎందుకు? 
ఎడారి 

ఎపుడు? 
ఎవరు? 


155 
160 
32 
126 
19 
93 
37 
53 
55 
162 
171 
60 
వ్‌ 
77 
146 
16 
80 
41 
41 
45 
50 
67 
162 
139 
141 
173 
63 
175 
172 
178 
64 
144 
76 
17 


ఏకాంత సేవ 

ఏనాడు? 

ఏమొ? 

ఒకటే కథ 

ఒకరాత్రి 

ఒకరికొకరు 

ఒజ్టట్లి 

ఓయీ! 

ఓ సీ! 

కత్తిపడవ 

కప్పుతల్లి పెళ్ళి 

కలత 

కలత నిదుర 

కలలోన నా యెంకి 
కొండ 

కొపుపాట 
కార్తికప్రూర్ణిమా (నాయని) 
కార్తీక పూర్ణిమ (బంగారమ్మ) 
కుపితనిధి 
కూలియన్నల కుతుకము 
కోకిల 

కోయిల (బసవరాజు) 
కోయిల న. 
గంగింద్దు 

గరిపువ్వు 

గణటిక 

గాయనీపీయ 

గోపిక 

చలిపిడుగు 
చిన్నిమబ్బులు 

చైత్రము 

జంటునా యెంకి 
జగన్నాధుని రథచక్రాలు 
జన్మభూమి 

జయభేరి 

జైలులో చందమామను 
జొన్నచేను 

తమస్సు 


176 
57 
165 
161 
154 
32 
56 
30 
36 
87 
151 
103 
67 
82 
11 
29 
73 
153 
83 
98 
33 
72 
86 
109 
66 
142 
38 
92 
166 
99 
150 
143 
121 
1 
129 
149 
25 
156 





| వైతాళకులు | | (౮14 వన సంకలనం: ముద్దుకృష్ణ 


తల్ల 

తాజ్‌మహల్‌ 

తిక్కన సోమయాజి 
ద్రాఖావీధి 

దీపం 

దీపావళినాడు 
దురదృష్టము 
దెబ్బతిన్న లేడి 

దేని 

దేశభక్తి 

దొంగ 

నటరాజ! 
నమిలిమింగిన నా యెంకి 
నవాలోకము 
నాగులచవితి 
నాటిరేయి 

నొ ప్లితి 

స్‌ 
నిత్యక్రీడ 

నిరీక్షణ 

స్‌డ్ర 

నీ రథము 
నీవు-నేను 

నువ్వటే! 
నెమిలికన్ను 
నేటీరేయి 

సమ 

నైవేద్యము 

పడన 

పడవ పగిలిన 
పరాజయము 
పరిచితకంఠము 
పల్లకీ 

పొత పొట 

పీలుపు (బాపిరాజు) 
పిలుపు రాయప్రోలు) 
లుపు నండూరి) 
ష్యపూర్ణిను 


ఈ జి 


నైతాళటరు 


168 
61 
119 
140 
46 
158 
167 
138 
80 


89 
174 
65 
127 
105 
63 
143 
99 
46 
69 
132 
186 
141 
74 
144 
88 
131 


135 
75 
50 
35 
84 

134 
28 
59 
40 

170 


పూజా ప్రసూనములు 
పూర్ణిమ 
పూలబాసలు 
పుథివీప్రశంస 
పెండ్లకూతురు 
పెన్నిధి 

ప్రణయ యాత్ర 
ప్రణయలేఖలు 
ప్రణయ శాంతి 
ప్రణయినీ గీతము 
(ప్రతిదినము 
ప్రతీక్ష 
ప్రబోధము 
(ప్రవాసము 
ప్రళయము 

ప్రియ నిరీక్షణము 
ప్రియుడా! 
(ప్రేమకొణకు 
(పీమతత్త్వము 
(ప్రమయాత్ర 
(ప్రేమావధి 
(ప్రేయసీ!.... 
ఫలశ్రుతి 
బ్రహ్మర్షి 
బాష్పుదొత్యము 
భవతి భివాందేహి 
భవిష్యద్దర్శనము 
మంగళాచరణము 
మనవి 

మనిషి 

మహాకవి 

మహా ప్రస్టానం 
మా తల్లి 
మాతృగీతములు 
ముందుగతి 
ముక్తావళి 
మురళీధ్వని 
మూగబాధ 


(215) 


184 
క్స్‌ 
27 
12 

108 
18 
82 
70 
40 
76 

133 

156 


163 
49 
62 
31 
21 
21 

171 
69 
78 
51 

117 
81 

100 
14 

104 

179 
96 

115 

187 

113 

168 
42 

177 
89 
71 


ఫ్‌ a ya 


మూగనోము 

మెట్టు 

మైనారిటీ వెళ్ళినరోజున 
యాత్ర 

రంభ 

రక్తవిహారం 

రాధ వేదుల) 
రాధ వ 
రాధాకృష్ణ 
రామలింగారెడ్డి 
లీలాజీవితము 
వకుళమాలిక్ష 
వటపత్రశాయి 
వత్తుల 

వరద గోదావరి 
వర్గాగమము 

వార్త 

వోల్లడ 

వాల్మీకి 
విచిత్రము! 
విరహతోరణము 
విరహవీథి 
విరహ 
వేంగివేత్రము 
వేదనారవము 
వ్యర్టయత్నములు 
శపథం 
శివరాత్రిప్రభ 
శుక్రవారము 
సంక్రాంతి 

సంకా 

a 

సన్యాసీ 
సమాలోచనము 
సాధుగీతి! 
సింగారము 
సుక్క 


సుపాస్టికలు 


వైతాళకులు 


111 
180 
97 
47 
23 
48 
43 
91 
120 
116 
132 
75 
185 
87 
145 
152 
110 
44 
113 
49 
78 
54 
52 


68 
136 
60 
182 
37 
106 
71 
62 
22 
157 
17 
29 
58 
165 


స్నేహబంధమ. 
స్నేహరుచి 
స్వాగతము 
స్వాతం త్రరథము 
స్వామి 
అబ్బూరి 
పుథివీ ప్రశంస 
సాధుగీతి! 
కాపుపొట 
ప్రణయ శాంతి 
అప్రొప్తమనోహరికి 
భవతి భివ్షాందేహి 
కలత 
తిక్కనసోమయాబి 
ద్రాక్షవీధి 
వర్దాగమము 
కవికొండల 
ఓ సలీ! 
ఎందుకు? 
కూలియన్నల కుతుకము 
వార్త 
ప్రతిదినము 
ఆశయము 
శివరాత్రిప్రభ 


ఎవరు? 

ఆమె కన్నులు 
ఆమె పొట 
విరహి 

సఖీ! 
నాటిరేయి 
వేదనారవము 
మూగబాధ 
విరహతోరణము 
పల్లకీ 
నేటీరేయి 
అన్వేషణము 


39 
35 
101 


174 


17 
29 
40 
53 
100 
103 
119 
140 
152 


36 
64 
98 
110 
133 
141 
182 


17 
41 
45 
52 
62 
63 
68 
71 
78 
84 
88 
93 


సంకలనం: ముద్దుకృష్ణ 





మహాకవి 
బ్రహ్మర్షి 
నేను 


సమాలోచనము 
ఒకటే కథ 
(ప్రవాసము 
ఉన్మత్తపథికుడు 
నటరాజ! 
కొడాలి 

సన్యాసి 
అడవిపిల్ల 
రాధ 
సెండ్లకూతురు 
దెబ్బతిన్న లేడి 
జైలులో చందమామను 

గురజాడ 
దేశభక్తి 
పెన్నిధి 
మనిషీ 

దీక్షితులు 
వ్యర్ధయత్నములు 
నెమిలికన్ను 
మనని 

నండూరి 
పూలబాసలు 
పిలుపు 
ముందుగతి 
దీపం 
సు 
నమిలిమింగిన నా యెంకి 
కలత నిదుర 
ఆ కొలపు నా యెంకి 
ఆనాటి నావోడు 
కలలోన.నా యెంకి 
కోయిల 
పడవ 


115 
117 
131 
157 
161 
163 
172 
174 


22 
32 
91 
108 
138 
149 


18 
96 


136 
144 
179 


27 
40 
42 
46 
58 
65 
67 
77 
80 
82 
86 
135 





జంట నా యెంకి 143 
నాయుని 
శుక్రవారము 37 
నిత్యక్రీడ 46 
ప్రళయము 49 
ఫలశ్రుతి 51 
అసురకృత్యము 60 
కార్తీకపూర్ణిమా 73 
పడవ పగిలిన? 75 
ప్రణయ యా త్ర 82 
వత్తుల త్ర 
కత్తిసడవ 87 
మాతృ గీతములు 168 
నోరి 
పరాజయము 50 
వ 89 
మైనారిటి వెళ్ళిరోజున 97 
తల్లి 168 
పీంగళి- కాటూరి 
జొన్నచేను 25 
ప్రణయలేఖలు 70 
సంక్రాంతి 106 
రాధాకృష్ణ 120 
ఉపహారము 178 
సెనునురి 
pn.) 
అడవిపూవు 126 
ఎడారి 144 
ప్రతీక్ష 156 
(పీమయాత్ర 171 
బంగార మ్మ 
నీడ 132 
ఆ కొండ 146 
కప్పతల్లి పెళ్ళి 151 
కార్తీకపూర్ణిను 153 
తమస్సు 156 


0) (ల) Ry 


బసవరాజు 
(ప్రేమతత్త్యము 21 
కోకిల 33 
తాజ్‌ముహల్‌ 61 
కోయిల 72 
దొంగ 89 
గోపిక 92 
నాగులచవితి 105 
చలిపిడుగు 166 
వటపత్రశాయి 185 

బాసిరాజు 
పిలుపు 28 
ఒకరికొకరు 32 
ఒఫ్టడ్ల 56 
నువ్వటే! 74 
గంగిరెద్దు 109 
పాత్ర పాటు 134 
వరద గోదావరి 145 
మెట్లు 180 

రానుచంద్ర అప్పారావు 

ఓయీ! 30 
స్నేహబం ధము 39 
వాష్డ్రడ 44 
రక్తవిహారం 48 
ఈశ్వరీ! 63 
లీలాజీవితము 132 

రా మిరెడ్డ 
స్వాతం త్య్రరథము 4 
నైవేద్యము 7 
భవిష్యద్దర్భనము 14 
ఆమని నిషా 41 
అభిసారిక 5్‌5్‌ 
బాప్పదౌత్యము $1 
వాల్మీకి 113 
గటీక 142 
నైతాళకురు 


218) 


రాయప్రోలు 


జన్మభూమి 1 
ప్రబోధము 6 
విరహవీథి 54 
సంకెళ్ళు 71 
మంగళాచరణము 104 
మా తల్లి 113 
రామ లింగారెడ్డి 116 
ఏమొ? 165 
విశ్వనాథ 
ఆం(ధ్రపౌరుషము 5 
వేంగిషేత్రము $ 
రంభ 23 
దేని 80 
చిన్నిమబ్బులు 99 
స్వాగతము 101 
మూగనోము 111 
నీవృ-నేను 141 
నా స్టితి 143 
అంధభిక్షువు 160 
స్వామి 174 
నీ రథము 186 
విశ [సుందర మ్మ 
ప్రియుడా! 31 
స్నేహరుచి 35 
కుపితనిధి 83 
అంధకారము 155 
విశ్వేశ్వరరావు 
సింగారము 20 
గాయనీప్రీయ 38 
ఏనాడు? 57 
గడ్డిపువ్వు 66 
నవాలోకము 127 
చైత్రము 150 
వెంక టసుబ్బయ్య 
ఆతిథ్యము 16 


ర ny ఖో 


వెంకటపార్వతీశ్వరులు శపథం 60 


ప్రేమకొఅకు gl పలక 75 
ఆశ - నిరాశ 139 పడు? 76 
ఏకాంతసేవ 176 'ప్రేయస....! 78 
వేదుల పుష్యపూర్ణిమ 170 
స్థ నీ 

కాండ 11 A) 
రాధ 43 అద్వైతం 19 
యాత్ర 47 నిజంగానే? 99 
ఆరాధన వర జగన్నాధుని రథచక్రాలు 121 
పూర్ణిమ 53 జయభేరి 129 
దీపావళినాడు 158 _ ఒకరాత్రి 154 
ఆవృత్తి 162 అవతారం 162 
అశాంతి 171 సుప్తాప్టికలు 165 
ఆశాగానము 173 మహోస్రస్టానం 187 

ఉత్కంఠ 175 సౌదామిని 
ముక్తావళి 177. పరిచితకంఠము 35 
శినవశంకరశా స్త్రీ) ఆర్హగీతి 67 
అపుడు 37 నిరీక్షణ 69 
విచిత్రము 49 ప్రణయినీ గీతము 76 
దురదృష్టము 167 


ర్ట రి, 0 
టో ట్ర (్ర 
4 శా ర 
చ 





